మహాకవి యోగేశ్వరుడు 


(ల అన్ని హక్కులూ రచయితవి. 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


మహాకవి 


యోగేశ్వరుడు 


పరిమి శ్రరామనాథ్‌ 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


నా తల్లిదండ్రులు 
బ్రహ్మశ్రీ పరిమి వెంకట సత్య కోటీశ్వరరావు, 
పరిమి లక్షీజయప్రద గార్ల 


పాదపద్మాలకు. 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


పురోణి 

యోగేశ్వరప్రశస్తి 

యోగేశ్వరుడు: ఆర్తవకవిత్వం - 1 
యోగేశ్వరుడు: దరిద్రగృహిణి 
యోగేశ్వరుడు: శైవకవిత్వం 
యోగేశ్వరుడు: గ్రామకవిత్వం 
యోగేశ్వరుడు: ఆర్తవకవిత్వం - 2 
యోగేశ్వరుడు: కాంతారదుర్గ 
అవశిష్టానువాదాలు 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


పురోణి 


సంస్మృతకవితా గగనంలో మహాకవి యోగేశ్వరుడు ఒక మచ్చలేని పూర్ణచంద్రుడు. ఇతని 
కవితాజీవితమంతా విలక్షణమైనదే. చంద్రశాలలో ఏ హంసతూలికా తల్పం పైనో 
రమణీప్రియదూతికలూ, కర్పూరకస్తూరికాది సురభిళ వస్తువుల మధ్యలో ఆత్మకింపుగా కూర్చుని 
కవిత్వం వ్రాసినవారున్నారు. గర్భకోశం నకనకలాడుతుంటే, నాలుగు రాళ్లు సంపాదించవలసిన 
సంకల్పం హృదయంలో మండుతూ ఉంటే ఒక అధికారిని మెప్పించాలన్న లక్ష్యంతో మహాకావ్యాలు 
వ్రాసి పరగణాలను బహుమతులుగా పొందినవారున్నారు. భగవంతుడిపై అచంచలమైన ప్రేమతో 
లౌలికవాంఛలను కాలరాసి, సర్వస్వమూ తన దైవానికి అర్సించుకుని కేవల దాసబుద్ధితో 
మహాకావ్యాలను అల్లినవారున్నారు. కీర్తివిజయవ్యామోహంతో సభలలో ఢంకా బజాయించినవారూ 
ఉన్నారు. కానీ ఈ కవివరేణ్యుడు తన ఇంటినుండి బైటకు వచ్చి, తన యాత్రావర్ణననే కవిత్వం గా 
వ్రాసాడు. ఈ కవితలన్నీ కల్తీలేని స్వభావోక్తులు. 


యశస్సూ, అర్థమూ ఇత్యాది ప్రయోజనాలను కావ్యానికి నిర్దేశించారు గానీ, వీటిని ముందు 
పెట్టుకుని కాకుండా జన్మాంతరసంస్కారం చేతనో, అనేక సంవత్సరాల పరిశ్రమ చేతనో హృదయాన్ని 
పక్వం చేసుకుని, ఆ వెలుగులో నడిచిపోయే కవి పాంచభౌతికమైన అవధుల్ని దాటిపోతాడు. అది 
ఒక సిద్ధదశ. ఆ దశలో కవిత్వమొక ప్రవాహమై, సహజసిద్ధంగా అతని నుంది వెలికివస్తూ ఉంటుంది. 
ఛందస్సు ఉందా లేదా, ఏ అర్థాలంకారాన్ని వాడాలి, శైలి ఆధునికమా, ప్రాచీనమా - ఇటువంటి 
కట్టడులు చదువర్లు వారి మతిని బట్టి అనుకునేవి. భౌతికంగా ఏ రంగూ రూపూ లేని ఒక 
అమృతానుభూతిని మనముందుకు దింపుతున్న మహాకవికి ఇవేవీ ఉండవు. తనను ఆశువుగా 
వ్యక్తీకరించుకోవడమే అతని పని. ఆ వ్యక్తీకరణ వెంట జౌచిత్యాలన్నీ పరుగుతీస్తాయి. వాటిని 
గమనించి, పోగుచేసుకోవడం మనకు ఆనందహేతువు. కర్తవ్యం కూడా. 


పరిమి శ్రీరామనాథ్‌ 7 


మహాకవి యోగేశ్వరుడు 


యోగేశ్వరుడు సుమారు 9 వ శతాబ్దానికి చెందిన బెంగాల్‌ ప్రాంతపు కవి. ప్రకృతిపై నిబిడమైన 
ప్రేమా, నిశితమైన దృష్టి కలిగినవాడు. ఇతడికి రాజాశ్రయం ఉందని కొన్ని కవితలద్వారా తెలుస్తోంది. 
తన రాజ్యంలోనే ఉండకుండా తన జీవితంలో భారతదేశం సుమారు తిరిగాడని ఇతడి 
వింధ్యావర్ణనశోకాలు మనకు చెబుతాయి. దక్షిణాపథానికి కూడా ఈ కవి వచ్చి ఉంటాడు. 
ద్రావిడవనితను వర్ణిస్తూ చెప్పిన ఒక శ్లోకం ఉంది. 


కవిత్వంలో అనేకమార్గాలు.ప్రతీమార్గమూ ఒక మహాకవి అనే జన్మస్థానం లో జనించి, చదువరుల 
హృదయాలలో డాగి ఉన్న రసానందాబ్రిలో నది సముద్రంలో లయించినట్లు లయిస్తుంది. 

ఈ యోగేశ్వరుడు మెరుగులు దిద్దిన మార్గం అనిదంపూర్వమైనది. ఇతడు రాజప్రసాదాలను 
వర్ణించడు. పొలం గట్లను వర్ణిస్తాడు. పేదరాలిని వర్ణిస్తాడు. ఏమాత్రమూ చదువూ సంధ్యాలేని 
పామరుడి ఎదలోతులను చూపుతాడు. గ్రామదేవతను నెత్తినకెత్తుకుంటాడు. ఆ దేవతకు ఇచ్చే 
బలుల వెనకాల ఉన్న ఉపాసకహృదయాన్ని చూసి ముచ్చటపడతాడు. పర్వతసానువులలో 
తిరుగాదే పక్షులూ, జంతువులూ, గ్రామలూ, ప్రకృతీ బుతువులూ ఈ కవికి పంచప్రాణాలు. 
భారతదేశపు స్వచ్చమైన దేశితనాన్ని నిలువెల్లా నరాలలో నింపుకున్న దేశభక్తుడు యోగేశ్వరుడు. 


ఈ కవి గొప్పదనం రాచరికాన్ని వదిలి, పల్లెలవైవుకూ, పెదరికంవైపుకూ ప్రకృతివైపుకూ రావడంలో 
లేదు. అలా వచ్చి కూడా, సృష్టించిన తన కవిత్వం ద్వారా ఆ మార్గానికి ఎంతో విలువనిచ్చి 
పెంచిపోషించిన అతని శుద్ధప్రేమలో ఉంది. ఇలా గ్రామాలపైనా, బుతువులపైనా కవిత్వం చెప్పిన 
మహాకవులెందరో ఉన్నారు. రామచరితమహాకావ్యాన్ని వ్రాసిన అభినందనుడు, కమలాయుధుదు, 
వాక్సతిరాజు, భట్టబాణుడు, మధుకంఠుడు, లక్షీధరుడు, వైనతేయుడు, వరాహుడు, ఉపాధ్యాయ 
దామరుడు, ధరణీధరుడు ఇత్యాది కవులు గ్రామకవిత్వం చెప్పినవారే. వీరిలో చాలా మంది 
బెంగాల్‌, బీహార్‌ ప్రాంతవాసులే. ఏ కవి వ్రాసాడో పేరు తెలియని అనామకరచితాలైన గుండెలు 
పిండివేసే శ్లోకాలైతే కోకొల్లలు. అయితే వారి కవిత్వసృష్టి అల్పంగానో లేదా వేరే రచనలో 
అంతర్భాగంగానో అయి ఉంది. కానీ యోగేశ్వరుడు గ్రామకవి. ఫక్తు భారతీయ గ్రామకవి. ఇంకొక 
మాటలేదు. 


పరిమి శ్రీరామనాథ్‌ 8 


మహాకవి యోగేశ్వరుడు 


రేవావింధ్రు వులీంద్ర పామరవధూ యుంయూనిల ప్రేవీత - 
ప్రాయే౭ రే వబనాని వర్లవయితుం జానాతి యోగేళ్ళరః 


అని మహాకవి అభినందనుడు యోగేశ్వరుడ్ని శ్లాఘించాడు. అభినందనుడంటే మామూలువాడు 
కాడు. అభినందనుడి రామచరితమ్‌ ఒక అద్వితీయమైన మహాకావ్యం. అభినందనుడు 
యోగేశ్వరుడూ సమకాలీకులని అంటారు. అతడంటున్నాడు, యోగేశ్వరుడికి తెలిసినదొక్కటే - 
రేవానదీ తీరాలనూ, వింధ్యసానువులనూ, పులీంద్ర పామర స్తీలనూ వర్ణిస్తూ యుంరూనిలం చేత 
పంపించిన మాదిరిగా మాటలను చిగురింపజేయడం! 


ఈ యుంధ్లూనిల ప్రేషితప్రాయే అన్న మాటనుబట్టి యోగేశ్వరుడు ఒక దూతకావ్యాన్ని వ్రాసాడనీ, 
అందులో రుంరూనిలమే దూత అనీ H. H. Ingalls అనే పరిశోధకుడు ఊహబచేసాడు. (66౧510| 
poetry, from Vidyakara's Treasury,General Introduction, P.No 36). యోగేశ్వరుడి 
కవితలు దూతకావ్యసంప్రదాయాన్ని అనుసరించే రీతిలో ఒకే ఛందస్సులో లేవు. 
భిన్నభిన్నభందస్సులలో వ్రాయబడి ఉన్నాయి. ఈ రయుంరూనిలదూతము నాటకమై ఉండవచ్చు 
అన్నది మరొక ఊహ. ఈ ఊహలలో నిజానిజాలు నిర్ధారించేందుకు మనకిప్పుడు ఆధారాలేవీ 
లభించడం లేదు కానీ, ఒక పరిపూర్ణమైన పరిధితో యోగేశ్వరుడు చేసిన కావ్యం ఒకటి ఉంటే అది 
ఒక అద్భుతమై ఉండేది. ఏ కృతినీ నిర్మించకుండా తన్మయత్వంతో ముక్తకాలు గానే ఈ కవితలను 
యోగేశ్వరుడు పాడి ఉంటే, అది అంతకన్నా గొప్ప అద్భుతమైన సంగతి. 


యోగేశ్వరుడు ఒక పదకర్మాగారం. వేదాలది ఒక సంస్కృతం. పురాణాలది మరొక సంస్కృతం. 


కావ్యాలది ఇంకొక సంస్కృతం. వీటిలో కూడా ఒక్కొక్క మహాకవిదీ ఒక్కొక్క రుచి. భారతీయ 
గ్రామాలకే ఒక సంస్కతపు రుచి ఏదైనా ఉందంటే అది ఈ కవి భాషే. ఈ పదాలు పదవశతాబ్దపు 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


బెంగాలు యాస కూడా అయి ఉండవచ్చు. నేను యోగేశ్వరుడు వాడిన పదాలనూ, పదబంధాలనూ 
చూసి, వాటిలోని నవీనతకూ, సౌందర్యానికీ ఉలిక్కిపడ్డాను. 


విద్యాకరుడి నుభావితరత్షకోశమూ (ఇందులోని శ్లోకాలను "సురకో* అని చూపాను), శ్రీధరదాసుడి 
నుదుక్తికర్ణావృతమూ (ఇందులోని శ్లోకాలను 'సదుక్తి" అని చూపాను) యోగేశ్వరుడి కవిత్వానికి 
ప్రధానమైన ఆకరాలు. ఈ రెండూ కూడా సంకలనకర్తల కాలానికి అందుబాటులో ఉన్న 
ఉత్మష్టకవితల సంకలనాలు. ౬.. 7౧0౧6౩ తన కవీంద్రవబననమయుబ్బయం లో పై రెండు 
గ్రంథాలనుండీ ఏరి, సుమారు 55 కు పైగా యోగేశ్వరుడి కవితలను జాబితాగా ఉచ్చాడు. 
సంస్మతసాహిత్యంలో ధర్మయోగేశ్వరుడని మరొకకవీ, కరంజయోగేశ్వరుడని ఇంకొక కవీ ఉన్నారు. 
ఈ ఇరువురూ ప్రస్తుత యోగేశ్వరుడూ ఒక్కరేనని కొందరూ కాదని కొందరూ అంటారు. 1౧౮613 తన 
A Sanskrit Poetry Of Village and Field: YogeSvara and His Fellow Poets అన్న పత్రంలో 
యోగేశ్వరుడి కవితలను మిగిలిన కవుల గ్రామకవితలతో పాటుగా అనువాదం చేసాడు. ఆయనతో 
పాటు ఇంకా నాకు తెలియని మరి కొందరు పాశ్చాత్యులు ఈ మహాకవి రచనలను గురించి 
మాట్లాడే ఉంటారు. సంస్కృతంలోనే, సరస్వతీకంఠాభరణం ఇత్యాది సాహిత్య అలంకార గ్రంథాలలో 
యోగేశ్వరుడి కవితలు ఉదాహరణలుగా అనేకచోటులలో ఇవ్వబడ్డాయి. 


ఇప్పటికే ఎంతో పరిశోధన జరిగిన ఈ కవితల గురించి ఒక పునారచనగా కాక, తెలుగులో వ్రాస్తూ 
ద్వారా నేను చేసిన పనులు, ఆ కవిత్వం నాలో కలిగించిన అనుభూతిని చెప్పడం ఒకటి. రెండవది 
ఆంగ్లానువాదాలను చూడకుండా నా అల్పబుద్ధికి తోచినట్లుగా భావానువాదం చేసాను. 
ఆంగ్లానువాదాలలో కొండొకచో నాకనిపించిన పొరపాట్లను సవరించి, తెలుగులో దిద్ది వ్రాసుకోవడం 
మూడవది. మొత్తం యోగేశ్వరుడి కవితలన్నింటినీ నేను పరిచయం చేసానా అన్నది ఖచ్చితంగా 
చెప్పలేను. ఒకవేళ ఏ కొన్నింటినో వదిలివేసినా, వ్రాసినవాటిలో పొరపాట్లు దొర్లినా 
సహృదయపాఠకులు నాకు తెలియపరిస్తే తప్పక సవరించుకుంటాను. నాకు H.H. Ingalls 
పరిశోధన గురించి చెప్పిన సహృదయులు శ్రీ పరుచూరి శ్రీనివాస్‌ గారికి ధన్యవాదాలు. 


పరిమి శ్రీరామనాథ్‌ 10 


మహాకవి యోగేశ్వరుడు 


ఈ చిరుపొత్తం యోగేశ్వరుడికవిత్వంలో మీకు ఏ మాత్రం లీనతను కలిగించినా నా ప్రయత్నం 
కృతకృత్యమైనట్లే 


శోభకృన్మహాషాఢి, వాణీచరణరేణువు, 
పేకేరు. పరిమి శ్రీరామనాథ్‌. 
03-07-2023. 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 
యోగేశ్వర ప్రశస్తి 


"నునువుల్‌ పొల్పెనలారు రోకళుల మేనుంబూను హస్తొభ్ధమం 
దున నూడొడుగ క్రిందమదులయి చిందుల్ఫోవు కేళ్రాజులన్‌ 
ధ్వనితో “హు”మ్మనువేళ కువగతిం జావల్వొత్తమ్షాన త 

వీన రాగమ్మున మీంచు, దంచునెడం దన్వీ గ్రామగీతావళుల్‌ " 


అనుచు దేశము దున్ని, కవనమును వెలి 
దూనిన కవితావన నిత్యవాని నీవు 

నీ వదపుటసాౌరభ్యవు దావరికము 
దావురించిన మాజాతినోపవయ్య. 


x x x 
ప్రకృతినెచ్బెలి నత్వార్చీ వైభవమును 
కాంచని కని విగ్రహములు కాలిపోవు 
రూవక వ్యూతులందు; నీ చూవు మడ్డ 
ఎద్య మాకబ్బు టెటులోయి విమల నుకది! 


రాభనగరు రృతకయు బిలానయులను 
కాలరాబిన పాదాతికవివి నీవు 

వరా దేవత హృదయాద్దివర్రివులను 
బుక్కువించిన వైయాత్వ బుదిది నీవు 
శింబిలీవెకో దారిద్ర నిక్ర్ర్రహిణి 

కో మవాళ్షమునకో అల్లుకొన్న నీదు 
యడదనందజాలని వామనుడను నేను - 
నీ ప్రశస్తిని నా మనోనిలయమందు 
పత్రహరితము వంకించి వ్రాయగలను. 


KK Kk Kk 

“నిరువవాతి న్థలంబు” లవ నెయ్యపు లంచములిచ్చి, తప్పు కో 
దొరుకని వంచితాధ్వములం దూగ వ్రవంచములెళి క్షినతన 
వరబిన గుండెతో గుజుతువట్లిన నంన్మ్రీయ పొల్చి నిల్చెను 
చృరతముగా త్వదీయ వదబాలన మెయ్యడ నంభవింబీనన్‌: 


పరిమి శ్రీరామనాథ్‌ 


12 


మహాకవి యోగేశ్వరుడు 


పరిమి శ్రీరామనాథ్‌ 


13 


మహాకవి యోగేశ్వరుడు 


1 
యోగేశ్వరుడు: ఆర్తవకవిత్వం -1 


ఆషాఢమాసం పిలవని అతిథిలాగా మన ఇంటి ముందుకు వచ్చింది. ఈ చల్లని వర్షర్తువులో నేను 
ఒక కవిని తల్పుకుంటున్నాను. అతని పేరు యోగేశ్వరుడు. కాలం తొమ్మిదవ శతాబ్దం. అంటే 
అప్పటికి భారతదేశం కాళిదాసునీ, భారవినీ, భవభూతినీ,బాణుడినీ చూసింది. మిగతా దేశాల 
ఊహకు కూడా అందని విధంగా అప్పటికే ఈ దేశంలో కవిత్వమనే వస్తువు ఒక సమగ్రమైన 
రూపాన్ని పొందింది. అది ఈ కవి విలక్షణత్వానికి అడ్డు కాలేదు. ఈ కవి జీవితం మిగిలిన కవుల 
జీవితాలలాగా ఉన్నట్లు కనిపించదు. యోగేశ్వరుడు నేటి బెంగాలు ప్రాంతంలో ఉండినటువంటి 
పాలనామ్రాజ్యపు రాజుల ఆస్థానంలో బ్రతికిన వాడు. 


పాల సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల పేర్లన్నీ 'పాల' (పాలించేవాడు) అన్న మాటతో 
ముగుస్తాయి. వీళ్లు ప్రధానంగా బౌద్దులు. ఆ రాజ్యంలోని వాళ్లకూ బౌద్ధమే ప్రధానమార్గం. ఈ కవి 
మాత్రం శివుడినీ, విష్టువునూ పూజిస్తూ హైందవ మతానికి చెందినవాడు. కరంజయోగీశ్వరుడని 
ఇతడికి నామాంతరం ఉందని కొందరు. 'కరంజ' అన్న పేరుతో మహారాష్ట్రలో ఒక ప్రాంతం 
కనపడుతోంది. ఇతడు అక్కడ పుట్టినవాడై ఉండవచ్చు. 


ఎంతో ఆదరంగా తనను సంబాళించే కవుల శబ్దలూ, అర్జాలూ అనే రత్నాలని సరస్వతీదేవి లీలగా 
మన రహదారుల క్రిందే దాచిపెడుతుందట. పుణ్యం చేసుకున్న కొందరికి మాత్రమే అవి దృగ్గోచరాలు 
అవుతాయని మహాకవి నీలకంఠ దీక్షితుల మాట. శబ్దమూ అర్థములతో పాటు ఆ రత్నాలని 
పట్టుకున్న కవులు కూడా వస్తారు ఈ కోవలోకి. కవిత కవిలోనే పుడుతుంది. కవిలోపలే 


పరిమి శ్రీరామనాథ్‌ 14 


మహాకవి యోగేశ్వరుడు 


మసలుతుంది. కవిలోపలే సమసిపోతుంది. కావ్యం కన్నా, ఆ కావ్యానికి జన్మనిచ్చిన కవిమనసు 
అన్నిటికన్నా విలువైన రత్నం. 


వ్యక్తిగతంగా కాకుండా, ఒక కవిత ద్వారా మనకి పట్టుబడిన కవి నిరుపమానమైన నిధి. 
అక్షరాలలోనుండి దగ్గరైన ఒక కవి మనకి ఆప్పుడు. పక్కనే ఉండి ధైర్యం చెప్పే స్నేహితుడు. మాయ 
లేకుండా సంతోషాన్ని స్వచ్చంగా మన దోసిళ్లలో పోసే చక్రవర్తి. కవిత్వాన్ని చదువుతూ ఆ కవి దగ్గరకి, 
కవిత్వం చెప్పటానికి కారణభూతాలైన ఆ కవి జీవితపు లోతుల దగ్గరకి, అనుభూతులదగ్గరకి మనం 
వెళ్లగలిగితే, ఆ మూలాలని ఆకళింపు చేసుకోగలిగితే, అవి ఆవలింతలా మనకూ అంటుకుని, మన 
జీవితాలనీ పరిమళాలలో ముంచెత్తుతాయి. ఇదే కవితని మాత్రమే కాకుండా, కవి జీవితాలని కూడా 
చదువవలసిన అక్కర. 


భారతీయకవిత్వజగత్తులో రెండు మార్గాలు కనిపిస్తాయి. ఒక కథని కవితగా అల్లుతూ సర్లలతో చేసే 
బృహద్రచనల మార్గం మొదటిది. ఇందులోకి రఘువంశం, కిరాతార్జునీయం, రామాయణం వంటివి 
వస్తాయి. దీనికి సమాంతరంగా ముక్తకాలని వ్రాయడం వేరే సంప్రదాయం. ఈ నేలమీద మనసు 
కదలడమే ప్రధానం కానీ, కవిత నిడివి ప్రధానం కాదు. అందుకే, ఒక కథని కవితగా అల్లుతూ కొన్ని 
సర్గలతో కూర్చిన రచనకి ఇచ్చిన విలువ, మనసుని కదిలించే ఒక్కొక శ్లోకానికి కూడా ఇచ్చారు. 
మనకి కావ్యమంటే కొన్ని పేజీల పుస్తకం కాదు. సంస్కృతంలో ఇప్పటికీ ఒక శ్లోకాన్నే కావ్యమని 
వ్యవహరించడం ఉంది. యోగేశ్వరుడు రెందవ మార్గానికి బెందిన కవి. ఈ కవి ఆశువుగా శ్లోకాలు 
చెప్పాడు. ప్రతీ శ్లోకమూ ఒక కావ్యమే అయింది. 


కాళిదాసు ఉపమాలంకారాన్ని వేయడంలో ప్రసిద్ధి. భారవిది అర్ధగౌరవం. భవభూతిది 


విశ్వవ్యాపకమైన కరుణ. అటువంటి ప్రత్యేకతకోసం ఈ కవిలో వెతికినపుడు నేను యోగేశ్వరుడికి 
“గామకవి” అని తప్ప వేరే పేరును ఊహించలేకపోయాను. 


పరిమి శ్రీరామనాథ్‌ 15 


మహాకవి యోగేశ్వరుడు 


పల్లెలంటే ఈ కవికి ప్రాణం. వాటిలో తాను తిరిగిన మార్గాలనీ, చూసిన ప్రకృతినీ కవితలుగా 
వ్రాసాడు. వింధ్యపర్వతాలనీ, రేవానదినీ, బోయవాళ్లనీ, పల్లెపడుచులనీ, యుంరూమారుతాలనీ 
వర్ణన చేసాడు. ఎక్కువశాతం ఏ ఆర్భాటమూ లేని ఈతని కవిత్వం మామూలుది. మామూలుగా 
చేతికి వచ్చేది. అందుచేతనే తీయనైనది. ఎక్కడా దొరకనిది. ఈ కవితల రుచి చూసిన తరువాతి 


కవులు యోగేశ్వరుడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయేరు. మహాకవుల జాబితాలో తరువాత చేరిన 


అభినందనుడనే కవి యోగేశ్వరుడిని సరిగా పోల్చుకున్నాడు. గ్రామసంబంధకవిత్వంతో మాటలని 
ఎలా పల్లవింపచేయాలో తెలిసినవాడట ఈ కవి. అభినందనకవి పలుకులు అక్షరసత్యాలు. 


యోగేశ్వరుడు చెప్పిన కవిత్వంలోనే నేను కొన్ని రోజులుగా మునకలు వేస్తున్నాను. ఈ కవి 
బుతువులని వర్ణించడంలో చేయి తిరిగినవాడు. వీటిలో ఊహలకన్నా, నన్ను ఆకట్టుకున్న అంశం 
సహజత్వం. తాను ప్రకృతి దగ్గరకి నడుచుకుంటూ వెళతాడు. ప్రకృతిని చూస్తాడు. చూస్తున్నాను 
అంటూ శ్లోకం చెబుతాడు. అదే ఉత్మష్టమైన కవిత అవుతుంది. బరువుతో కూడిన సహజత్వం. ఆ 


అందం ఒక్కోసారి మనం మామూలుగా చూసే ఉత్పేక్షలనీ, రూపకాలనీ అతిశయించి ఉంటుంది. 


ఇవాళ వర్షాకాలం మీద యోగేశ్వరుడు చెప్పిన కొన్ని కవితలని పంచుకుంటున్నాను. 


1 


సురకో 264 
స్రగ్ధర 


కామం తూలే నదీనామనుగిరి మపొవీయూథనీలోవకంలఠే 
గావాంతే శవ్పు రాబీరభినవ శలభగ్రానలోలా బలాకా? 
అంతర్విన్యన్తవీరుత్సణమయ వురువ త్రాన విష్నుం కథంబిత్‌ 
కాపోతం కోద్రవాణాం కవలయతి కణాన్‌ క్లేత్రరోణైక దేశే 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


నది ఒడ్డున పర్వతసానువులలో గేదెల గుంపులున్న చోటులో 

కొక్కెర పక్షులు మిడతపిల్లలకోసం గడ్డిపరకలని గాలిస్తున్నాయి. 

మధ్యలో ఉంచిన భయంకరాకృతియైన గడ్డిబొమ్మ ఉన్నా కూడా 

యేదో విధంగా చేను మూలలో పావురాల గుంపు ఆళ్లగింజలని ఆరగిస్తోంది. 


పొలాలలో దిష్టిబొమ్మలని ఉంచడం ఆనాటి నుండి వస్తున్నదన్నమాట! దానికి ఈ కవి పెట్టిన పేరు 
తృణమయపురుషుడు! ఈ కవితలో ప్రత్యేకత ముందు చెప్పినట్లుగా అర్థాలంకారం ఏమీలేదు. 

యే ఊహా లేని సహజత్వం. భావంలో అదే గౌరవాన్ని తీసుకువచ్చింది. ఇది కవి ప్రత్యక్షంగా 
అనుభవించిన సన్నివేశం. తన యెదురుగా ప్రకృతిలో కనిపిస్తున్న అందాన్ని కెమేరా బదులుగా తన 
కవిత్వమేధతోటి మొత్తంగా ఒడిసిపట్టాడీ కవివరేణ్యుడు. అదే అతనికి సమాధి అయింది. సమాధిని 
ఉన్నది ఉన్నట్లు చెప్పడానికే ప్రయత్నముంటుంది. 


కాపోతమంటే కపోతాల గుంపు. కవలయతి - ఇది చాలా మంచి క్రియాపదం. కబళించు అన్న 
అర్థంలో. ఈ కవలమే కవళము -* కబళము అన్న పదాలకి దారినిచ్చి ఉండవచ్చు. 


కథంచిత్‌ - ఏదో ఒక విధంగా. యెదురుగా బెదురుగొలిపే దిష్టిబొమ్మ ఉన్నా పావురాల గుంపు 
భయాన్ని పొందడం లేదు. 


మహిషీయూథనీలోపకంఠం - చాలా మనోజ్ఞమైన అల్లిక. ఉపకంఠమంటే దాపు. అనుగిరి - ఎంత 
మంచి మాట ఇది! గిరిని అనుసరిస్తూ అని. 


పరిమి శ్రీరామనాథ్‌ 17 


మహాకవి యోగేశ్వరుడు 


2 


సురకో 221 
శార్దూలవిక్రీడితం 


దాత్ఫూహధ్లనిభాంజి వేతనశిఖానుప్రోరగాణి ధ్రనత్‌ 
కాదంబాని కురంగయూథకలితన్తూవాన్యుదంభాంని బొ! 
తీరాజ్వద్దు వివీలికానముదయావర్ర్ఞటాలోలువ 
వ్యాపొన్వునుదకుక్కుభాని నరితాం కుర్వంతి లోలం మనః 


చాతకపక్షుల ధ్వనులతోటి, 

ప్రబ్బలచెట్ల కొమ్మలని చుట్టుకుని నిద్రిస్తున్న సర్పాలతోటి, 
చప్పుడు చేస్తున్న కదంబవృక్షాలతోటి, 

జింకలగుంపులు తిరుగాడుతున్న మట్టిదిబ్బలతోటి, 
జడలు జడలుగా ఆకారాలు సృష్టించిన 

చీమల సముదాయాలమీద ఆసక్తి కలిగిన అడవి కోళ్లతోటి 
వర్షాకాలపు నదులు మనసుని విచలితం గావిస్తున్నాయి. 


ఈ పద్యంలో నన్ను ఆకట్టుకున్న పదం - అద్య. నేడు అని. అంటే, ఈ వర్ణన కవి ఊహ కాదు. 
వర్షంతోటి నిండుకున్న నది చుట్టూ చుట్టాలలాగా చేరిన జంతుజాలం, అక్కడే ఉన్న వృక్షజాతుల 
మధ్యలోకి ఈయన వెళ్లాడు. వాటిని చూసాడు. ఆ అందానికే ముగ్దుదైయాదు. ఆశువుగా కవితని 
చెప్పాడు. వర్షాకాలపు నదులని వర్ణించడానికి ఊహలు చేయడం రానివాడా ఈ కవిపుంగవుడు? 
కాదు కాదు, అవి చేయకుండానే ప్రకృతి స్వభావానికే వశమై అమితానందాన్ని పొందే 
సౌందర్యపివాసి. 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


ఇది ఎన్ని జన్మల పుణ్యమో ఫలిస్తేనే కానీ కుదురుకోని మనఃస్థితి. కుర్వంతి లోలం మనః - 
అందమైన పదబంధం. 


3 
సురకో 220 
శార్దూలవిక్రీడితం 


ఆనొరాంత మృదు వ్రవత్రమరుతో మేఘోవలిప్రాంబరా 
విద్యుత్తా తమువహూర్త దృభ్ల కకుభో ను ప్రేందుతారాగ్రవో / 
ధారా క్లీన్ల కదంబ నంభ్లత నురా మోదోద్దుహోః ప్రోషితైః 
నిన్సుంపాత వినారి దర్ధుర్రవా నీతాః కథం రాత్రయః ॥ 


జడివాన యముగినాక మారుతమొకటి మృదువుగా వ్రవర్తిల్లింది. 

ఆకాశం మేఘాలతోటి వులుమబడి ఉంది. 

విద్వుత్తాతం బేత యుమూర్తకాలం చూడబడిన దిక్కులు, 

నిదురవోయిన చందురుడు, తారకలు, గ్రవాలు. 

నేలమీద తడిబిన కదందవక్షాలనుంది ఒక నురభిళగంధం వైకి లేన్తున్నది. 
అర్థరాత్రంతా వ్రనరిన్తున్లు కప్పుల బెకటెకలు. 

వ్రేయనిని వదిలి దేశాంతరం వెళ్లిన వ్రీయులు ఈ రాత్రులని యెలా గడిని ఉంటారో? 


~ 


ఈ కవిత నిజానికి విరహవిషయసంబంధమైనది. కానీ, ప్రాకృతికసాందర్యసహజత్వప్రేమమనే ఈ 
కవి యొక్క విలక్షణలక్షణంలో మునిగి కొత్తరూపుతో పైకి వచ్చింది. వర్షాకాలంలో కప్పల బెకబెకలని 
కూడా చూసిన కవి బహుశా ఇతదేనేమో. అంతే కాదు, వర్షాకాలంలో కడిమిచెట్లనుండి వచ్చే వాసన 
ఈతని హృదయంలో ముద్రించుకుని పోయింది. 


పరిమి శ్రీరామనాథ్‌ 19 


మహాకవి యోగేశ్వరుడు 


మిగిలిన కవితలలానే ఈ కవిత లోతు తెలియాలంటే, వర్షపాతం తరువాత ప్రకృతిని దగ్గరగా చూసి 


ఉండాలి. ఆ ఆందం అపుడే మనసులోకి వస్తుంది. ఈ కవితలో ప్రతీ వాక్యపు బరువూ మనం 


మోయలేని అనుభూతే. 


ఆసారము - జడివాన. మంచిపదం. భవభూతి రాత్రిరేవ వ్యరంసీత్‌ అన్నాడు. యోగేశ్వరుడు నీతాః 


కథం రాత్రయః అన్నాడు - అంతే గాఢతతో. 


4 
సురకో 250 
శార్దూలవిక్రీడితం 


మేఘళశ్వామదిళి వ్రవృత్తధనువ్ని క్రీడత్తటిత్రేజని 
బృన్నావార్షిళి గర్జితవ్రమనని వ్రమభూనలీలారువి 
వూర్ధక్రోతని శాంతబాతకత్పవి వ్యాయుగ్రబంద్రత్వివీ 


ప్రాణాన్‌ పొంథ కథం దధానీ నివనన్నోతాద్దళి ప్రొవువీ. 


మేఘాలచేత నల్లబడిన దిక్కులూ, 
ఉద్భవించిన శక్రచాపం, 
ఆటలాడుతున్న తటిత్తుల తేజస్సు, 
ఆచ్చాదితాలైన రేబవళ్లూ 

గర్జిస్తున్న సాధుహృదయాలూ 
వాడిపోయిన మిథ్యాక్రోధాలూ 
నిండిపోయిన నదులూ, 
శమించిత చాతకాల తృప్టా, 
విరగబూసిన వెన్నెలలూ - 

ఓ పాంథుడా! 


పరిమి శ్రీరామనాథ్‌ 


20 


మహాకవి యోగేశ్వరుడు 


ఇంతటి మనోరమమైన వర్షాకాలంలో 
ప్రాణాలనెట్లా నిలుపుకోగలుగుతున్నావు? 


~ 


విద్యాకరుడు ఈ కవిత యోగేశ్వరుడి కవిత కాదేమో అని అనుమానపడ్డాడు. ఆయనదైనా కాకున్నా, 
అద్వితీయశబ్దసౌందర్యాన్ని మూటగట్టుకున్న కవిత ఇది. దీనిని చదివినప్పుడు నాకు 
కృష్ణకర్ణామృతంలో ఈ మధురశ్లోకం గుర్తు వచ్చింది, ముఖ్యంగా నాలుగవ పాదం - 


యజ్జెరీజిమహే ధనం దదిమహే పాత్రేషు నూనం వయం 
వృద్దాన్‌ భేజిమహే తపశ్చకృమహే జన్మాంతరే దుశ్చరమ్‌ 
యేనాస్మాకమభూదనన్య సులభా భక్తిర్భవద్వేషిణీ 
చాణూరద్విషి భక్త్షకల్లమముషి శ్రేయఃపుషి శ్రీజుషి. 


~ 


5 
సురకో 254 
శార్దూలవిక్రీడితం 


పతాః వంకిలకూలతూఢన దల నందిక్షుణత్‌ రంబవః 
శ్రీదత్స్యర్తట బక్రవాల విదలజ్ఞంబాల తోయానిలా: / 
హృలేఖం జనయంత్తనూవనరితాయుత్తుంద గందూవదో - 
త్వీర్ణ్ల్లోన్ల మృదో నదనవుటితప్రాంతాన్లటీ భూమయః / 


బురదగట్లమీద మొలిచిన రెల్లు పొదలలో నిలబడి ఘీంకరిస్తున్న ఏనుగులు, 
ఆడుతున్నటువంటి పీతల గుంపుల చేత చెదురుమదురవుతున్న బురదనీళ్లు 
ముఖభాగంతోటి వానపాముల చేత పైకి తొాలచబడిన తడిమట్టి; 

ఈ అందాలతోటి నదీప్రాంతాలు నా గుండె మీద ముద్రని వేస్తున్నాయి. 


పరిమి శ్రీరామనాథ్‌ 21 


మహాకవి యోగేశ్వరుడు 


పీతలు, వానపాములని దగ్గరగా భారతీయకవి తొమ్మిదవ శతాబ్దంలోనే పరికించాడు. ఈ వర్ణనలో 
యెంత శుద్ధత్వం! ఆ కవి మనసు ప్రకృతిని చూసి ఎంత పరవశించి ఉందకపోతే, 'హృల్లేఖం 
జనయంతి' అన్న పదాన్ని వేయగలుగుతాడు! వానపాము తొలుస్తున్న బంకమన్ను, పీతలు 
కత్తిరిస్తున్న తడిమట్టి - వీటిని ఇంత సౌందర్యవంతంగా చూసిన మొదటి హృదయం 
యోగీశ్వరుడిదేనేమో. 


6 


సురకో 257 


ఆర్య 


విబతి వ్యోమకటాహౌ నంనక్తబలత్తడిల్లితా రననః 
మేఘమవోమార్థారు నంవ్రతి చంద్రాతవూ కీరమ్‌॥ 


ఇప్పుడు ఆకాశమనే కడవలో 

చేరి కదులుతున్న విద్యుల్లత అనే నాలికతో 

వెన్నెల అనే పాలని 

మేఘమనే పెద్దపిల్లి త్రాగుతోంది. 

స్వభావోక్తిలో తనకున్న ప్రతిభని చూపిన వెంటనే ఎవరూ చేయని ఊహని మనముందుకి 
తీసుకువచ్చాడు ఈ కవి. రాత్రిపూట ఆకశంలో మెరుపుని చూసిన కవిహృదయం పొందిన పొంగు 
ఫలమే ఈ శ్లోకరత్నం. నేను యెంత వ్రాసినా, ప్రకృతి దృశ్యాన్ని ముందు పెట్టలేను. ఆ దృశ్యాన్ని 
చూసిన మనసు కనుక ఉంటే ఈ కవితలని చదవగానే అప్రయత్నంగా ఉప్పొంగుతుంది. అది 
మాత్రం చెప్పగలను. 


7 
సురకో 258 


ఆర్య 


పరిమి శ్రీరామనాథ్‌ 22 


మహాకవి యోగేశ్వరుడు 


అర్జోధతేన కదలీ మృదుతాద్రుతలేన గర్భకోకేన 
విబతి నిదాఘజ్వరితా ఘనధారాం కరవుటేనైవ 


సగం ఎదిగిన లేతయెరుపు రంగులో ఉన్న గర్భకోశం తోటి 
యెండకి యెండిపోయిన అరటిచెట్టు నీటిని దోసిళ్లు పట్టినట్లు త్రాగుతోంది. 


8 
సురకో 263 
స్రగ్ధర 


తావద్వాబు వ్రయుక్తాః మనని వినిపొతా జీవదాళావి తావత్‌ 
విక్లివా తావదంల్రై వధి వభికజనైర్లంభితా తావదాశా ॥ 
వుర్లద్ధారాకదంబ న్రబక వలయితా యావదేతే న దృజ్ఞా 
నిర్భుత్త వ్యాళనీల ద్యుతినవ జలదవ్యాకులా వింధ్యపాదాః॥ 


మాటలు మాట్రాదదమంతవరతకే. 

మననులో బ్రతుకుమీద ఆశా అంతవరకే. 

అడుగులు వడేది అంతవరకే. 

వథికులకి దిక్కు తోబేదీ అంతవరకే, 

ఎపుడైతే కడిమిబెట్టతో బుట్టుకోబడి, 

కుబునం విడిబిన పాయు నలువు వంటి నట్టనైన మేఘాలతో 
వ్యాకులవడిన వింధ్రు ప్రాంతపు కొందదరులని చూస్తారో, 
అవుడిక అవన్నీ యుగినినట్లే. 


~ 


యోగేశ్వరుడు వింధ్యసానువులలో ఊపిరి తీసుకున్నాడు. ఆ ప్రాంతమంటే ప్రాణసమానం ఇతడికి. 
అభినందన కవి పొగిడినట్లుగా, తొమ్మిదవ శతాబ్దపు వింధ్యపర్వత ప్రాంతాన్ని చూడాలంటే ఈ కవి 
కన్నులు అరువుకి తెచ్చుకోవాలి. బెంగాలు వైపుగా వెళుతూ వింధ్యపర్వతాలలో కొంతకాలం ఈ 
మహనీయుడు గడిపి ఉంటాడు. అక్కడే ఈ ప్రాంతంతో ప్రేమలో పడి ఉంటాడు. 


Xx 


పరిమి శ్రీరామనాథ్‌ 


మహాకవి యోగేశ్వరుడు 


2 


యోగేశ్వరుడు: దరిద్రగృహిణి 
నురకో 1312 
శార్జూలవిక్రీడితం 


గృహిణి భారతీయ కవితలో అతిపురాతనమైన కవితావస్తువులలో ఒకటి. తన ప్రవర్తన చేత 
మాత్రమే కవులకి కవిత్వాన్ని నేర్పింది. కుటుంబకాంతకి దొరికే గౌరవం, ఆ ధర్మానికి ఉన్న విలువా 
చాలా గొప్పవి. పేదరికం ఒక ఆరని కుంపటి. ఆ తాపంలో కొద్దికొద్దిగా దగ్గమయ్యి ఇల్లాలు 
కవిత్వదృష్ట్యా ఒక అపురూపమైన సంగమం. ఆమె మనసులోని యెత్తుపల్లాలు గుండెని 
పిండివేస్తాయి. కుసుమ పేశలహృదయుడైన యోగేశ్వరుడు తన జీవితంలో అటువంటి ఇల్లాలిని 
చూసి చలించకుండా ఉండలేకపోయేడు. ఈ కవితకూడా ఒక రకంగా యోగేశ్వరుడి వర్షర్తుకవిత్వం 
క్రిందికే వస్తుంది. 


Kx 


చివికిపోయిన చేటముక్కను శిరసు మీద ధరించి 

నానిపోతున్న బార్లీ గింజల గురించి చింతిల్లుతోంది. 

రోదిస్తున్న పిల్లలని అనునయిస్తోంది; 

చిల్లు చెంబుతో లోపలకి చేరిన నీటిని అవతలికి పారబోస్తోంది; 
గడ్డిపరుపుని కాపాడుకుంటోంది. 

ఇంద్రుడు యెడతెరిపి లేకుండా వర్షిస్తున్నపుడు 
వ్యాకులపడుతున్న మరమ్మత్తుల ఇంటి పేదరాలు 

చేయని పని ఏముంది? 


పరిమి శ్రీరామనాథ్‌ 


24 


మహాకవి యోగేశ్వరుడు 


ఖో 


నక్తూన్‌ శోచతి నంవ్రుతాన్‌ వ్రతికరోత్వాశక్రందతో భాలకాన్‌ 
వ్రత్వుత్సించతి కర్పరేణ నలిలం శయ్యాత్సణం ర్షతి 
దత్వా మూర్ధని శీరహూర్దశలం జీర్ణ గృ వౌ వ్యాకులా 

కిం తద్దన్ల కరోతి దుఃశగ్భపాణీ దేవే బ్లశం వర్గ! 


ఒక పేదరాలి పైని కవిత ఇది. ఆకాశానికి చిల్లులుపడినట్లు పడుతున్న వానలో ఒక జీర్ణగ్భహంలో 
ఒక తల్లి పడుతున్న పాట్లు ఈ కవిత వరుసలో పెడుతున్నట్లున్నా అంతర్లీనంగా ఎన్నో భావాలు ఈ 
కవితలో గోచరిస్తాయి.ఈ కవితలో యోగేశ్వరుడి ముద్ర అయిన వర్తమాన కాలాన్నే క్రియాపదాలు 
సూచిస్తున్నాయి. యోగేశ్వరుడి ప్రత్యేకతైన గ్రామీణనేపథ్యంతో పాటు, Painting a picture 
through words ని కూడా ఈ కవితలో చూడవచ్చు. అంతే కాదు, ఈ కవితలో ఒక్కొక పదం చెప్పని 
అంశాలని చెబుతుంది. ఇందులో గృహిణి వ్యాకుల. స్థిమితం లేని పరిస్థితిలో చిల్లులుపడి వాన 
ధారలు ఇంట్లోకి పడుతున్న ఒక గుడిసెలో బ్రతుకుతోంది. ఆ ఇంటికి రాగల అతిపెద్ద ఇబ్బంది 
కుంభవృష్టి. అది వచ్చినపుడు ఆమె మనఃస్థితి, ప్రవర్తనా ఈ కవితలోని వస్తువు. ఇటువంటి ఒక 
కవితని గాథాసప్తశతిలో చూడవచ్చు. 


ఇం గారంగా at తాల గ 
3a aferareaferafuaeu క! (6-40) 


మెండుకొని మిధైబింగలనుండ కురియు 
వాననీభలం దోంగొన వ్రాంతయింట 
నానకుండిన బోటును నాన్ను బున 
దకట! కన్నీళ్ళ బాంభునిల్లాలు చూడు. 


(శాలివాహన గాథాసప్తశతీసారము, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ) 


పరిమి శ్రీరామనాథ్‌ 25 


మహాకవి యోగేశ్వరుడు 


ఈ గాథలో ఇల్లాలి భర్త ఇంట్లో లేడు. ఆ విరహంతో నీళ్లు కారుతున్న ఇంట్లో తడవని చోటులో 
కూర్చుని తన కన్నీటితో ఆ చోటుని సైతం తడుపుతోందట. ప్రస్తుత కవితలోని పేదరాలి స్థితి 
అంతకంటే దయనీయమైనది. ఆమెకు తన పేదరికాన్నో, ఇంట్లో లేని భర్తనో తల్పుకుని తీరికగా 
దుఃఖించే అవకాశం లేదు. ఆమెకు చేయవలసిన పనులున్నాయి. ఆమె అటూ ఇటూ పరిగెడుతోంది. 
కంగారుపడుతోంది. 


ఇంట్లో ధారలు పడి నీళ్లు లోపలికి వస్తున్నాయి. పిల్లలేడుస్తున్నారు. మంచం తడిసిపోతోంది. పుండు 
మీద కారం చలినట్లు ఈ అంశాలు నిజానికి దుఃఖాన్ని పదింతలు చేసేవి. కానీ ఆ ఆడుది 
తలవంచేది కాదు. ధైర్యవంతురాలు. తన బాధ్యత నుంచి తప్పించుకునే బుద్ధి ఉన్న స్తీ కాదు. 


Kx 


నంవ్రుతాన్‌ నక్రూన్‌ శోచతి - నానిపోతున్న బార్లీగింజలు (యవలు) ని గురించి ఆలోచిస్తోంది 
(శోచతి). ఆలోచన దేనికి? ఆమెకు వాటిని యెత్తి లోపలకి తెచ్చుకునే అవకాశం లేదు. ఇల్లు నీటితో 
నిండిపోతూంది. పిల్లలున్నారు. ముందు వాటిని సవరించాలి. అలాగని వదిలివేయనూలేదు. 
పేదరికం. ఇది హృదయవిదారకమైన వర్ణన. సప్తశతిలో ఇలాగే చూరునుండి పడుతున్న వాననీటిని 
తన శిరసుతో అడ్డుపెట్టి కొడుకుని కాపాడుతున్న ఒక తల్లి తన కన్నీటిధారలతో కొడుకు తడవడం 
గమనించడం లేదట. 


Tag yaa aug rela feed! 
స్టైల్‌ ufarafoll sfeTrd ౯ Fag (7-21) 


చూరునుండి వాననీరు గాజింగం దల 

నడ్డువెట్టి కొడుకు నాదుకొనెడుం 

గాని, పాంథగృహిణి, కన్నీటివరదలం 

దాను దదుపుచుంట కానదకట. (రాళ్లపల్లి వారు) 


౧M 


పరిమి శ్రీరామనాథ్‌ 26 


మహాకవి యోగేశ్వరుడు 


ప్రతికరోత్యాక్రందతో బాలకాన్‌ - ఏడుస్తున్న బాలకులని ఓదారుస్తోంది. ఏడుపుకి కారణమేమిటి అని 
ఆలోచిస్తే వర్షం, చుట్టూ నీళ్లు, చికాకుతనం, పేదరికం ఇవన్నీ పిల్లలు సాధారణంగా వర్షంలో పడే 
ఆనందాన్నీ ఉత్సాహాన్నీ వాళ్లకి లేవు అని చెబుతున్నాయి. ప్రతికరోతి చాలా మంచి క్రియాపదం. 
ప్రతిగా చేయడమని. అవసరమైనట్లుగా తగ్గవిధంగా ఓదార్చడమని. 


ప్రత్యుత్సించతి కర్పరేణ సలిలం-చిల్లుపడిన పాత్రతో నీటిని బైటికి తోడుతోంది. వ్రత్యుత్సించతి - ఇది 
కూడా అరుదైన పదం. సేచనమంటే తడపడం, చల్లటం. ప్రతి - వ్యతిరేకంగా; ఉత్‌ - పైకి; 
సేచనమన్నమాట. 

దత్వా యూర్హని శీరాఖూర్చు శకలం - "శిరసు పైకి చెడిపోయిన చేట యొక్క శకలాన్ని ఇచ్చుకొని" అని 
మక్కీకి మక్కీ అనువాదం. ఈ సమాసం ఈ కవితకి ఆయువుపట్టు. ఆ ఇల్లాలి మనో స్థెర్యాన్ని మన 
ముందు పెట్టేది. ఆమె పైని పనులు చేస్తూ తడిచిపోతూంది. రక్షణ కావాలి. ఇంట్లో గొడుగు ఉండే 
పరిస్థితిలేదు. ఒక చేట కూడా పూర్తిది లేదట. ఒక శకలమేదో ఉంటే అదే శిరసుమీదకెత్తికొంది. ఇక్కడ 
ఉంచింది, పెట్టుకుంది,ధరించింది ఇలాంటి పదాలు కాక, 'దత్వా'(ఇచ్చింది) అన్నాడు కవి. ఎంత 
బరువైన ప్రయోగమిది! ఆమెకు ఆమే ఇచ్చికొన్న ఒక కానుక అది. ఆమె నిబ్బరానికి సంకేతం అది. 


దేవే బ్లశం వర్ణతి - దేవుడు బాగా వర్షిస్తున్నపుడు. దేవ శబ్దం ఇంద్రుడికి లేదా వరుణుడికి ఇక్కడ 
వర్తింపచేయవచ్చు. సంస్మతకవితలలో వర్షాన్ని విరహం వల్లనో లేదా దేనివల్లనో కర్కశంగా లేదా 
నిందిస్తున్నట్లుగా కవితలున్నాయి. (మేఘైర్వోమ నవాంబుభిర్వసుమతీ - విజ్జిక). ఈ కవితలో కవి 
వర్షాన్ని నిందించలేదు. కవి చూపు కుండపోతమీద లేదు. నిబ్బరపుపోత అయిన ఆ ఇల్లాలిమీద 
ఉంది. ఆమె తత్తరపాటులో ఒక ప్రసన్నత కవికి కనిపించింది. సమర్థత తేటతెల్లమయింది. అందుకే 
'అహో, బత' లాంటి జాలి మాటలని వాడకుండా 'కిం తద్యన్నకరోతి' అని ప్రశ్నించి సమాధానాన్ని 


రూడిచేసాదు. 


Kx 


పరిమి శ్రీరామనాథ్‌ 27 


మహాకవి యోగేశ్వరుడు 


ఇల్లాలు ఒకప్పుడు ఆసేతుహిమాచలమంతటి ఈ దేశాన్ని తన చీరకొంగు క్రింద పొదివికొంది. 
మానవుడికి అత్యంతసమీపవస్తువులైన కుటుంబము, ఇల్లు - ఈ రెండింటినీ తనలో 
కలిపేసుకుంది. ఆమె కనబరిచిన సమర్ధత భాషలో పదాలనే పుట్టించింది. గృహిణి - ఇంటికి 
యజమానురాలు; కుటుంబిని - కుటుంబం కలది; పురంధ్రి - తనవాళ్లు ఉన్న పురాన్ని ధరించేది. 
ఈ పేళ్లు భాషాదేవి ఇల్లాలికిచ్చిన బిరుదులు. 


గృహిణి చేసే కర్మని బ్రతుకుతున్న భర్త రూపేణా, ఎదుగుతున్న పిల్లలరూపేణా, చక్కబడుతున్న ఇల్లు 
రూపేణా ప్రకృతి లెక్కిస్తూనే ఉంటుంది. 


x 


3 


యోగేశ్వరుడి శైవకవిత్వం 


మహాకవి యోగేశ్వరుడు అనేక విలక్షణత్వాలని తన కవిత్వం ద్వారా ప్రదర్శించాడు. ఇది ఎవరికో గానీ 
సాధ్యమవని అంశం. చెప్పినవి వేళ్ల మీద లెక్కించగలిగే శ్లోకాలైనా ప్రతీ కవితా ఒక కొత్త పుంత 
త్రొక్కింది. అందమైన కవితాసాంప్రదాయాలనే మొక్కలని నాటి మనసారా నీళ్లు పోసిన తోటమాలి 
ఈ కవి. ఆ మొక్కలు నేడు నిర్ణరమందారాలై సుగంధాలని వెదజల్లుతున్నాయి. 


యోగేశ్వరుడి కవిత్వానికి ముఖాలు ప్రధానంగా మూడు. ఒకటి బుతుకవిత్వం (ఇందులో 
వరర్తుశోకాలని మటుకు ఇదివరకు పరిచయం చేసాను, ఇది సశేషం), రెండు గ్రామకవిత్వం( 


ఇయు గా 


దీనిమీదా తొందరలో). మూడవది భగవత్కవిత్వం. యోగేశ్వరుడు గ్రామీణభారతానికి తన సగం 


పరిమి శ్రీరామనాథ్‌ 28 


మహాకవి యోగేశ్వరుడు 


ప్రాణాలని అప్పజెబితే, మిగతా సగం శివుడికి ధారవోశాదని అనిపిస్తుంది. విష్ణువు మీదా, కృష్ణుడి 
మీదా యోగేశ్వరుడు కవిత్వం చెప్పాడు కానీ ఒకటో రెండో మాత్రమే శ్లోకాలు నేదు లభ్యాలు. 


కవిత్వమొక పాశం. సామర్థ్యమున్న వ్యక్తి చేతినుండి విసరబడినపుడు ఏ దివ్యలోకాలలోని 
వస్తువునైనా పట్టి లాగగలదు. కవి సత్వగుణప్రధానసంన్మారి. బుషికల్పుడు ("నాన్నషి: కురుతే 
కావ్యమ్‌"), చూచేవాడు ("రవి కననిది కవి యెరుగును, కవియెరుగని చోటు రవియు గానడు" - 
వేమన). ఇది అంతస్సామర్థ్యం. వీటితో సమానంగా కవి కూర్పరి ("కవిః శ్లోకతే”- శ్లోకనమంటే 
కూర్చు). ఇది బహిస్సామర్ధ్యం. ఈ సామర్ధ్యానికి ఛందస్సూ, రసాలంకారాలూ, జౌచిత్యమూ 
ఇత్యాదులు ప్రాణాలు. కూర్పులో ఛందస్సు పైపొర. రసాలంకారాలు మొదలైనవి దానిలోపలిది. 
జొచిత్యం ఈ రెండింటిలోనూ సమానంగా వ్యాపించి ప్రవహించే అంతర్వాహిని. 


కాళ్ళీరదేశమహాకవి క్షేమేంద్రుడు తన జౌబిత్తవిబారబ్చు అనే గ్రంథంలో జౌచిత్యంమీద విస్తారమైన 
చర్చ చేసాడు. ఉచితస్య భావమ్‌ జొచిత్యమ్‌ అని. ఉచితమన్న పదం నుండి బౌచిత్యమన్న లక్షణం 
పుట్టింది. క్షేమేంద్రుడు ఏది దేనికి తగినదై ఉంటుందో, అది దానికి ఉచితమని అన్నాడు. ఒక జీవిలో 
నాడులు, గ్రంధులు మొదలైన మర్మాలలో జీవం వ్యాపించి ఉన్నట్లుగా, కావ్యాన్ని ప్రతీ పదంతో 
మొదలుకొని, రసం వరకూ, పాకం వరకూ, శయ్యవరకూ బొచిత్యం వ్యాపించి ఉంటుంది. 
(“పదప్రభృతిషు స్థానేషు మర్మస్వివ కావ్యస్య సకలశరీరవ్యాపి జీవితమౌచిత్యం స్ఫుటత్వేన 
స్ఫురదవభాసతే”). బౌచిత్యమే కావ్యానికి 'జీవితం' అని క్షేమేంద్రుడు చేసిన సిద్దాంతం 
భారతీయవాజ్మయజగత్తులో దాని ప్రాధాన్యతని మన ముందుంచుతుంది. 

దేనికి ఏది తగినదో చెప్పేదెవరు అని ప్రశ్న. సహృదయుడి హృదయమే అని సమాధానం. 
రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణకోసం బయలుదేరినపుడు ఆయన 
సమాయత్తమవడం, మహిమాప్రదర్శన, చేసిన ప్రయాణం ఇదంతా సుదీర్ణంగా వర్ణించబడింది. 
వచ్చేటప్పుడూ ఆయన అదేవిధంగా నూరు యోజనాలు దాటేడు. కానీ ఆ వర్ణన ఉండదు. ఉండటం 
ఉచితం కాదు కనుక. సీతాదర్శనవార్తను కనులలో ఒత్తులు వేసుకుని యెదురుచూస్తున్న 


పరిమి శ్రీరామనాథ్‌ 29 


మహాకవి యోగేశ్వరుడు 


వానరులకు యెరింగించడమే హనుమంతుడు చేయదగిన పని. అల్లంత దూరానే కొన్ని 
సైగలద్వారా, గర్భనల ద్వారా తన విజయాన్ని తెలియపరుస్తాడు హనుమ. ఆ వర్ణనే అక్కడ తగినది. 


బౌచిత్యం కావ్యానికే కాదు, కవితాజగత్తులో ఉన్న సంప్రదాయాలకూ వర్తిస్తుంది. అప్పుడే అది 
జీవించగలుగుతుంది. జౌచిత్యమున్న సంప్రదాయాన్ని ఏర్పరచగలగడం ఒక్క మహాకవి వల్లనే 
జరుగుతుంది. నిజానికి సాహిత్యంలో, కావ్య రచనలో భాగంగా ఏదో ఒక కొత్తదనాన్ని 
తీసుకునిరావడం తేలిక. సంప్రదాయాన్ని ఏర్పరచడం కష్టం. సంప్రదాయం ఏర్పదేటప్పుడు దాని 
స్రష్టకూ ఆ ఆలోచన ఉండకపోవచ్చు. స్రష్ట తన సంస్కారాన్ని బట్టి రచన చేస్తాడు. బౌచిత్యం అన్న 
వస్తువులోని ఇంకొక ప్రత్యేకత, ఇది మాటలలో కన్నా, అనుభూతిరూపంగా మౌనంలోనే మెల్లిగా 
ప్రసరిస్తుంది. ఒక రచనని చదివినపుడు ఆ అమరిక చదువరి మననుకి అనుభూతికి వచ్చి ఒక 
తెలియని ముద్ర వేస్తుంది. ఆ ముద్రబిళ్ల తాకగానే ఆ కావ్యఫణితి సహజంగానే 
అనుకరణీయమవుతుంది. జౌచిత్యం పరిమితమైన వస్తువు కాదు. దేశకాలపరిస్థితులని బట్టి 
జొచిత్యరీతులు ఆయా తరాలలో సహజంగానే వెలికివస్తూ ఉంటాయి. సాహిత్యం నిత్యయవ్వనం 
కావటానికి ఇదొక ప్రధాన కారణం. 


యోగేశ్వరుడి శివకవిత్వం కేవలం అర్థగుణాలతోనూ, రూపగుణాలతోనూ కూడుకున్నది మాత్రమే 
కాదు, అది ఒక సంప్రదాయం. ఒక పద్ధతి. భగవత్సుతి సాహిత్యంలో ఇతడు బలపరచిన 
కవితాముఖం అంతకు ముందెవరూ ఇంతలా చూడనిది. అది కేవలం కవులకి కుదిరే చేష్టకాదు. 
అపారమైన శివభక్తితో పాటుగా, మేధాసంపత్తీ, శాస్తపారీణత ఉన్న వారు మాత్రమే చేయగలిగింది. 
ఊహ, రచనాసంవిధానం, శబ్దార్ధాలంకారాలూ వంటి కవితాగుణాలతోపాటుగా, బెచిత్యాన్ని వీటికి 
మించిన పాళ్లలోనే కలిగి ఉన్న ఈ పూలబాటని ఎంతో శ్రద్ధతో యోగేశ్వరుడు ఏర్పరిచాడని తల్పుకున్న 
ప్రతిసారీ నా మనసు పొంగులువారుతుంది. ఈ కవితామార్గంలో యోగేశ్వరుడి తరువాత కవులతో 
పాటుగా, తొలితరం తెలుగు కవులదగ్గర నుండీ, నేటి అవధానులవరకూ పయనిస్తుండడం ఈ 
మార్గం యొక్క మహత్త్వానికి తార్కాణమని నేను చెప్పనవసరం లేదనుకుంటాను. 


పరిమి శ్రీరామనాథ్‌ 30 


మహాకవి యోగేశ్వరుడు 


ఈ ఊహలు అనన్యసామాన్యాలు. అనిదంపూర్వాలు. 


1 
శివ(వాతాండవబోధ 
సురకో 60 
శార్దూలవిక్రీడితం 


ఖీ. 


ఎవం న్రావయ నుభ్రు/ బాహులతికామేవం కురు స్రానకం 
నాత్యుబ్లైర్షమ కుంబితాగ్రభరణం మాం వళ్ళ తావళ్టణమ్‌! 
గౌరీం నర్హయతః న్యవక్రమురజోనామ్మోధరధ్యానినా 
శంభోర్లుః నుఖయంతు లంభితలయబ్భేదావతాస్రాలకాః॥ 


"అందమైన కనుబొమలదానా! 

బాహు లతను ఈ విధంగా ఉంచు. 

ఈ విధంగా నిలబడు. 

నమస్కారముద్ర అంత యెత్తులో వద్దు. 

అంతవరకూ పాదాన్ని వంకరగా ఉంచిన నన్ను చూడు. " 

అంటూ గౌరిని నర్తింపజేస్తూ, మేఘగర్ణనవంటి తన గంభీరకంఠమురజధ్వానం తోటి 
పార్వతీదేవి నర్తనచేత తప్పుతున్న లయని సరిచేస్తూ శివుడు వేస్తున్న తాళం మనకి 
సుఖదాయకమగుగాక! 


పరిమి శ్రీరామనాథ్‌ 


31 


మహాకవి యోగేశ్వరుడు 


శివుడి కౌతుకమే నాట్యావిర్చావానికి హేతువు. విశ్వమంతా తానే అయి ఉండి, శక్తి పరిస్సందన చేత 
భేదరూపాలని పొంది, నృత్తమాడాలని సంకల్పించుకున్నాడు ("యత్కౌతుకం కారణమాహురాప్తా 
నృత్తం న తత్కస్య భవేత్సుఖాయ' - నృత్తరత్నావళి). శివుడి నాట్యం అనాది. ఆయన విన్యాసం 
విశ్వాన్ని సూచిస్తుంది. ('ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాజ్మయం, ఆహార్యం చంద్రతారాది, 
తం వందే సాత్త్వికం శివమ్‌" - అభినయదర్పణం). నృత్తం ఆర్భటీ వృత్తితో ఉద్దతంగా ఉండేది. 


కరణాంగహారాలు శివుడి నాట్యంలోని భాగాలు. హరుడు ప్రయోగించింది హారము. శరీరాంగ 
సంబంధమైన హారమే అంగహారం. ఇవి పెక్కు సంఖ్యలో ఉన్నాయి. వీటికి కరణాలు ఉత్పాదకాలు. 
కరణమంటే హస్తపదాది అవయవాల సమరూపమైన విలాసవిక్షేపం. ఇవి నూటయెనిమిది. ఒక 
అంగహారానికి కొన్ని కరణాలు మాతృకలు అవుతాయి. ఈ సంఖ్య ప్రయోగింపబడే అంగహారాన్ని 
బట్టి ఉంటుంది. శివనృత్తం ఉద్ధతమైనది. దానికి పార్వతి తన స్వసహజధర్మ్శమైన సౌకుమార్యాన్ని 
జోడించి లాస్యానికి జన్మ యిచ్చింది. 


నిశ్చలమైన భంగిమకు స్థానకమని నాట్యశాస్త్రం లో పేరు. ఈ స్థానకాలను వేరువేరు 
క్రియాసన్నివేశాలను ప్రయోగించడానికి వాడతారు. భరతుడి ప్రకారం ఇవి పురుషస్థానకాలు (ఇవి 
ఆరు: వైష్ణవము, సమపాదము, వైశాఖము, మండలము, ఆలీఢము, ప్రత్యాలీఢము); స్త్రీస్థానకాలు 
(ఇవి మూడు: ఆయతము, అవహిత్సము, అశ్వకాంతము; అయితే సంగీతరత్నాకరమనే గ్రంథంలో 
వీటి సంఖ్య ఏడుగా ఉంది) అని రెండు రకాలు. స్థానకాలకు తాళభేదం ఉంటుంది. వీటి ప్రయోగం 
సన్నివేశానుసారి. ఉదాహరణకు వైశాఖస్థానకాన్ని అశ్వారోహము, వ్యాయామం, నిర్గమం, పెద్దపక్షుల 
ఆకారనిరూపణం, ధనుష్టంకారం వంటి వాటి ప్రయోగానికి ఉపయోగిస్తారు. దీనికి 
మూడున్నరతాళాల అంతరం ఉంటుంది. ప్రజల చేతులలో ఇవి మరిన్ని రూపాంతరాలు 
పొందాయనడానికి బుజువునిస్తూ సంగీతరత్నాకరంలో స్వస్తికము, వర్ధమానము, నంద్యావర్తము 
ఇత్యాదిగా 23 దేశీయ స్థానకాలూ వర్ణించబడ్డాయి. 


పరిమి శ్రీరామనాథ్‌ 32 


మహాకవి యోగేశ్వరుడు 


యుద్ధంలోనూ వీటి ఉపయోగం ఉంది. భీముడూ, జీమూతమల్లుడూ విరాటపర్వంలోని 
మల్లయుద్దసన్నివేశంలో స్థానకభంగిమలలో ఉన్నారని తిక్కన వర్ణిస్తూ, 'వింత తానకంబుల నిలచి' 
అంటాడు. (విరాట, 2వ ఆ.) ఈ తానకం స్థానకానికి వికృతిరూపం. మల్లయుద్దంలోనే కాదు, 
ధనుర్వేదం విలుకాని స్థానాలని వివరించింది. అవి సమపదం (బొటన వ్రేళ్లు మడమలు, పాదాలు 
ఒకేవైపునుండి దూరంగా ఉండేది), వైశాఖం ( రెండు పాదాలూ వ్రేళ్ల మీద ఆనిచి, మోకాళ్లు బిగించి 
ఉండగా, పాదాల మధ్య దూరం మూడు జానలుండాలి), మండలం (రెండు మోకాళ్లూ హంసపంక్తి 
లాగా నాలుగు జానల దూరంతో ఉండేది), ఆలీఢం (కుడి మోకాలు ముందుకు చాపినపుడు రెండు 
పాదాల మధ్య ఐదుజానల దూరముండాలి), ప్రత్యాలీధము (ఎడమకాలు ముందుకు); వీటితో 
పాటుగా ఉన్నవి వికటము, సంపుటము అనే రెండు(అగ్నిపురాణం, 249అ. ) . సహజంగానే ఇవి 
పురుషస్థానకాలు. 


Xx 


శివుడు గౌరికి నాట్య బోధ చేస్తున్నాడు. తగ్గ తాళమూ ఆయనే వేస్తున్నాడు. 


శాస్తాంశాలు పక్కనపెడితే, ఈ ఊహే అమోఘమైనది. ఆమె 'సుభ్రు'. ఇది ఒక సాబగైన సంబోధన. 
కనుల అభినయానికి ప్రాధాన్యత ఉన్న నాట్యసన్నివేశంలో మాత్రమే బహుశా వాడతగినది. ఆమెకు 
అవసరమైన విధంగా ఆయన బోధ ఉంది. తెలియని క్రొత్త భంగిమలని నేర్చుతున్నాడని అనడానికి 
'ఏవం' అన్న ప్రయోగం. 'ఏవం స్థాపయ బాహులతికాం' ఈ విధంగా బాహులతను ఉంచు అని. 
ఈ విధంగా అనడంలో ఆయన గౌరికి తాను అభినయిస్తూ చూపిస్తున్నాడన్నమాట. ఇది బోధలో 
మొదటి అంశం. ఆమె పొరపాట్లను సరిదిద్దడం రెండు. దానికి సూచకం 'నాత్యుచ్చైెర్నమ' - 
నమస్కారం ఆమె అభినయిస్తున్నది. దానిని సరిదిద్దుతూ అంత యెత్తులో వద్దు అని అనడం. 
మూడు, ఆమెకు తన బోధ తరువాత అవబోధమవని వాటికి తనను ఆదర్శంగా తీసుకొమ్మని 
చెప్పదం. దానికి సూచకం ' కుంచితాగ్రచరణం మాం పశ్య'. ఇక్కడ తన అగ్రచరణాన్ని కుంచితమైన 
భంగిమలో ఆయన ఉంచి, తనను చూడమని చెబుతున్నాడు. ఆయన తాళానుగుణంగా చేస్తున్న 
శబ్దాలలోని గంభీరత అంభోధరధ్వనిని పోలి ఉంది. ఆయన గొంతుని మృదంగంతో పోల్చాడు కవి. 


పరిమి శ్రీరామనాథ్‌ 33 


మహాకవి యోగేశ్వరుడు 


ఈ ప్రయోగంలో అధికారం, జ్ఞానం రెండూ సమ్మిళితాలు. భార్య కనుక ఆయన మాటలలో 
శృంగారమూ సొగసుగా మిళితమై ఉంది. 


ఆయనను మించిన గురువెవరు? 


వక్రమురజము - మృదంగం వంటి గొంతు. - విలక్షణమైన ఊహ. 
లంభితము - ప్రయోగింపబడినది. 


2. 

అల్లరి 

సురకో 59 
శార్దూలవిక్రీడితం 


శ్లో. 


మాతర్‌ జీవ కిమేతదంజలివుటే తాతేన గోపాయితం 

వళ్ల స్వాదుభలం త్రయబ్బతి న మే గత్వా గృహాణ నయమ్‌ః 
మాత్రెవం వ్రపొతే గుహే విఘటయత్యాకృవ్య నంధ్యాంజలిం 
శంభోర్భగ్షనమాధిదుధ్రమనసో వోసోధమః: పాతు వః 


గుహుడు: అమ్మా! 

పార్వతి: చెప్పరా. 

గు: నాన్న దోసిలిలో దాచిపెట్టిన వస్తువేమిటి? 
పా: అదా, అది తీయని పండురా కన్నా! 

గు: అలాగా! నాకు ఇస్తాడా మరి? 
పాపంపందుకివచుూ నుప వెళ్లి తెచ్చుకో. ( 


పరిమి శ్రీరామనాథ్‌ 


34 


మహాకవి యోగేశ్వరుడు 


ఆ అమ్మ మాట విని, తన సంధ్యాంజలిని చెదరగొట్టి, సమాధిభగ్నం కావించిన బాలకుమారస్వామిని 
చూసి ఉబికివచ్చిన శివుని నవ్వు మనలను రక్షించును గాక! 


Xx 


ఒక లేతవయసు పిల్లవాడూ, సంసారానికి మించి ఆత్మరిరంసకి ప్రాధాన్యతనిచ్చే ఒక మహాయోగి, 
అటువంటి ఒక భర్తతో వేగుతూ సంసారాన్ని చక్కబెడుతున్న ఒక ఇల్లాలూ (“కపాలీ భూతేశో భజతి 
జగదీశెకపదవీం భవాని త్వత్సాణి గ్రహణపరిపాటీఫలమిదమ్‌” - శంకరులు) ఉన్నటువంటి 
శివకుటుంబం తప్ప ఇటువంటి కవితాద్రవ్యాలు కలిగిఉన్న చోటు ఈ ప్రపంచంలో మరొకటి దొరకటం 
ఎంత అసాధ్యమో, ఆ చోటుని చూడగలిగిన యోగేశ్వరుడి వంటి మహాకవి ఉండడమూ అంతే 
అరుదు. అసలు ఇటువంటి ఊహ సాధ్యపడటానికి ఇందులోని పాత్రౌచిత్యాలని చూడగలిగిన కవి 


ప్రతిభ ప్రధాన కారణం. 


గోపాయితం - దాచిపెట్టబడ్డది. మంచి క్రియాపదం 

భగ్నసమాధిరుద్దమనస్సు - భగ్నం కావింపబడిన సమాధితో అడ్డుకున్న మనస్సు. 

సమాధితో మనసుని (ఆలోచనలని) అడ్డగించేడు శివుదు ("యోగః చిత్తవృత్తినిరోధః" - పతంజలి). 
అది కుమారుడి చేష్టతో భంగం కావింపబడింది. 


శివుడి మనఃస్థితి ఎన్నో మలుపులు తిరిగింది. సమాధినుండి చెదరగొట్టినపుడు సాధారణంగా పుట్టే 
క్రోధం ఎదురుగుండా కుమారుడ్ని చూడగానే తద్వ్యతిరేకమైన నవ్వగా పరిణమించింది. ఆ పరివర్తన 


వ్యక్తీకరణ అయ్యే దశకు సైతం చేరుకోలేదు. ఇది శివుడి సర్వజ్ఞత్వాన్ని చూపిస్తోంది. 


ఈ కవితలో అల్లరి నాన్న దోసిలిలో ఏదో దాగి ఉందని అనుకున్న స్కందుడిదా? ఆయన సమాధిలో 
ఉన్నాడని తెలిసీ, ఉన్నది పండు, వెళ్లి తెచ్చుకొమ్మన్న స్కందమాతదా? 


KX 


పరిమి శ్రీరామనాథ్‌ 35 


మహాకవి యోగేశ్వరుడు 


త 


హరశిరన్సు 
సదుక్తి 42 

శార్దూలవిక్రీడితం 

న్లో, 

నంధ్యాతాండవితన్య ఖందవరశోరవ్వార్డుగంతి జ్యల- 


ల్లాలాటాక్షి-వుటోద్దవానల-+ఖా-లీదేందులేఖం శర 
భ్రశ్చతృత్తి బలన్ఫవోహి విగలద్భోమావగాంబున్థలల్‌ 
ఖండేందూజ్భ లదబ్భ భూతి-చటుల-భ్రామ్యజ్ఞటానంతతి2 


సంధ్యాతాండవవేళలో 

జ్వలల్లలాటనేత్రజనితాగ్నిశిఖల చేత తినివేయడ్డ ఇందులేఖా; 
వదులైన గజచర్మమూ; 

తొట్రుపడుతూ చలిస్తున్న భుజగపతీ, 

జారుతున్న గంగాతరంగాలలో పడిపోతున్న చంద్రఖండమూ; 
ఎగసిపడుతున్న విబూది పెళ్లల తునకలూ; 

వంకరటింకరగా భ్రమిస్తున్న జటాసంతతీ - 

వీటిని కలిగిఉన్న ఖందపరశువు శిరసు జగత్తులని రక్షించునుగాక. 


ఈ శ్లోకం వైదర్శీరీతిలో చెప్పబడిన ప్రాఢమైన రచన. పాండిత్యస్ఫోరకంగా ఉంది. 


పరిమి శ్రీరామనాథ్‌ 


36 


మహాకవి యోగేశ్వరుడు 


శివుడిని ఆశ్రయించుకుని ఉన్న వస్తుసంచయం ఆయన కరుణంత పెద్దది అనిపిస్తుంది. 


శివతాండవసమయంలో అవన్నీ కుదుపుకి లోనుకావడం ఆయనచుట్టూ పరివేష్టితమైన 
దేవసమితికీ, భక్తకోటికీ కలిగించిన ఆనందం నేను మాటలలో పెట్టలేనిది. సంధ్యాసమయంలో 
ఆనందతాందవమాచరిస్తున్నాడు స్వామి. ఆ అభినయో ద్రేకంలో రసంలో లగ్నమైన మనసుతో 
ఆడుతున్నాడు. ఆయనకు రససిద్ధి సహజగుణం కనుక, శరీరం మీద సృహ లేదు. ఆయన 
ఫాలంమీద తృతీయనేత్రపుటం నుండి అనలశిఖలు ఎగసిపడుతున్నాయి. చంద్రుడి ఆనవాలు 
కనపడనంతగా. అవి చంద్రుడ్ని తినివేసాయట. (లీఢ - తినివేయబడిన). గంగానదికి తనమీద 
తనకు అదుపు లేదు. కల్లోలాలుపోతూంది. దగ్గరగా ఉన్న చంద్రుడ్ని అల్లకల్లోలం గావిస్తోంది. 
విబూది రాలిపడుతోంది. జటలు ఊగిపోతున్నవి. శివతాండవమూర్తిని ఎంతో దగ్గరగా తీసుకుంటే 
తప్ప ఇటువంటి ఊహ చేయడం కుదరని పని. ఈ ఊహలలో ఒకటో లేదా కొన్నింటినో మనం అనేక 
శివస్తుతులలో చూడవచ్చు. యోగేశ్వరుడు తెలియకుండానే తరువాతి వాళ్లకు 
అనుసరణీయుడైనాడు. మచ్చుక్కి ఒక ఉదాహరణ చూపుతాను. శివుడు పార్వతిని 
ముద్దాడుతున్నాడట. అపుడు ఒక అజ్ఞాతకవి దర్శించిన శివాశ్రితజీవుల పరిస్థితి ఇది - 


జటాగుల్మోత్సంగం ప్రవిశతి శీ భస్మగహనం 
ఫణీంద్రో౭ పి స్కంధాదవతరతి లీలాంచితఫణః। 
వృషః శాఠ్యం కృత్వా విలిఖతి ఖురాగ్రేణ నయనం 
యదా శంభుశ్చుంబత్యచలదుహితుర్‌ వక్త కమలమ్‌॥ 


శంభుడు అచలదుహిత వక్తకమలాన్ని ముద్దు పెడుతున్నపుడు చందురుడు బూదిపూతల జడల 


ఒడిలోకి జారుకున్నాడట. నాగరాజు భుజం మీదనుండి దిగి తన పడగలో దాక్కున్నాడట. టక్కరి 
నంది తన గిట్టలతో కనులు మూసుకున్నాడట! 


పరిమి శ్రీరామనాథ్‌ 37 


మహాకవి యోగేశ్వరుడు 


సదుక్తి 46 

శిఖరిణి 

శ్లో. 

కపాలే గంభీర కువారిణి జటానంధిమ కృక 
నయుత్తానః చబూడాభుజగమణీబంధవ్యతికరే! 
మృదుర్గేఖాకోణే రయవశనిలోలన్య శళిన: 


వునీతాల్‌ దీం వో వారళిరని గంగా కలకల: 


కపాలం దగ్గర లోతులు కలదై 

జటాసంధులలోనూ, ముడులలోనూ చిక్కి; 

నాగమణీ, శిఖా కలిసేచోటులో దొప్పలాగా తిరగబడి, 

తన ప్రవాహవశుడైన బాలచంద్రుడి కోణాలలో మాత్రం మృదువుగా ఉన్నటువంటి 
గంగాప్రవాహపు హళాహళి 

మిమ్మల్ని సుదీర్షకాలపర్యంతం పునీతులను చేయుగాక. 


Xx 


ఈ శ్లోకం చాలు యోగేశ్వరుడి ప్రాణాలు శివుడికి వశమైపోయేయని చెప్పటానికి. గంగావతరణాన్ని 
వర్ణించిన కవులున్నారుకానీ, శివుని శిరసు పైకి దిగినతరువాత ఆమె స్వరూపాన్ని వర్ణించిన ఎకైక కవి 
యోగేశ్వరుడే అయుంటాడు. ఈ ఊహ ఒక అపరంజి. శివుడి జటాబంధాలలో ఉన్నటువంటి గంగ, 
ఆయన కపాలం దగ్గరినుండీ, జుత్తుపై శిఖవరకూ క్రింద నుండీ పైకి ఎటువంటి రూపాలను 
తీసుకుంటుందో, ఆ కలకలపు వైచిత్రి ఎలా ఉంటుందో చూడగలిగినవాడు మహాకవి కాక 
ఇంకెవరవుతారు? 


పరిమి శ్రీరామనాథ్‌ 38 


మహాకవి యోగేశ్వరుడు 


భక్తుడికి మాత్రమే కుదరగలిగే ఊహ. 


5 


హరనృత్యారంభం 
సదుక్తి 12 
శార్దూలవిక్రీడితం 


శివతాండవం ఎలా ఉంటుందో మనకు తెలుసు. తాండవప్రారంభానికి ముందు సన్నివేశమేమిటో 
యోగేశ్వరుడికే తెలుసు. ఆయన ఈ వస్తువుతో రెండు కవితలల్లాడు. 
న్లో. 


గం 


నందిన్‌ ఖంజనమంజునాదమురజం నంగ్పవ్వా నజ్రీభవ 
కుష్మాండానయ భన్మృభాజనమితో లంబోదరాగమ్యతామ్‌! 
నందం నందయ మందిరోదరగతం దేదీతి రంగాంగణో 
శంభోన్రాందవమందనైకమనను నంజల్లితం పాతు వః॥ 


"నందీ! కాటుకపిట్ట ధ్వని లాంటి మంజునాదం చేసే మృదంగంతో సిద్ధంకా! 

కూష్మాండా! విబూదిడబ్బాలను ఇటు తీసుకో! 

లంబోదరా! ఇలా రా! 

దేవీ! స్కందుడు చావడిలోకి పరుగెత్తాడు. వాడిని సంతోషపెట్టు!" 

అని తన తాండవోత్సవానికి ముందు అందరినీ సంబాళిస్తున్న శివుని మాటలు మిమ్మల్ని ప్రోచుగాక. 


~ 


మృదంగధ్వనిని కాటుకపిట్ట కూతతో పోల్చడం ఈ కవికే చెల్లింది. శివతాండవం మీద ఎంతటి 
ఉపాసన చేసి ఉండకపోతే ఇటువంటి ఒక ఊహని యోగేశ్వరుడు చేయగలిగి ఉంటాడు? 


కాటుకపిట్ట కంఠాన్ని ఇక్కడ వినవీలవుతుంది- 


పరిమి శ్రీరామనాథ్‌ 39 


మహాకవి యోగేశ్వరుడు 


hftps:// www.youtube.com/watch?v=MtKOAxVAIIK 


xx 


ఖీ, 


భో భో దిక్రతయుః వ్రయాత వరతః ఖం యుంబతాంభోయుబః 
పాతాలం వ్రజు మేదిని వ్రవిశత క్లోణీతలం క్మాభతః। 
బ్రహ్మన్నుశ్నయ దూరమాత్మనదనం దేవస్య నో నృత్తత 
శంభోన్సంకటమేవది త్లవతు వా ప్రోతారణా నందినః / 


'దికృతులారా! చుట్టూ ఖాళీచేయండి. 
మేఘాల్లారా! గగనాన్ని విడిచిపెట్టండి! 
మేదినీ! పాతాళాన్ని ఆశ్రయించు! 
పర్వతాల్లారా! భూమిలోకి క్రుంగిపొండి! 
బ్రహ్మదేవా! నీలోకానికి ఎగిరిపో! 


నర్తిస్తున్న మన శివస్వామికి తగినంత చోటు కావాలి. మీరుంటే ఇబ్బంది" 


అంటూ నంది చేస్తున్న జరుపుళ్లు మిమ్ములను రక్షించుగాక! 


ఫో 


గణోచ్చావచము 
సురకో 71 
శార్దూలవిక్రీడితం 


పరిమి శ్రీరామనాథ్‌ 


40 


మహాకవి యోగేశ్వరుడు 


'పవిఓలా నిల్బ్భున్నారు! 

దేవి కుమారుడ్ని వ్రనవింబింది, నర్సించరేం?/ ఆడండి! * 
అంటూ తన భూజాలను పైకెత్తి 

భ్లుంగిరిటి వర్ధంతో వురికొల్పు తుండగా, 

అడగకుండానే బాయుండ 

ఆయన్ను ఆనందాలింగనం బేయగా, 

అక్కడ బ్రూగుతున్న దుందుభీన్వనాన్ని అతిశయిన్తూ 
వారిరువురి అనివంజరకంకాళాలు ఢీకొనగా వుట్రేన ధ్వని 
మిమ్ముల్లి య్లేంచుగాక 


ఖో, 


దేవీ సూనుమసూత నృత్యత గణా: కిం తిష్టతేత్యుద్చుజే 
హర్షాద్దృంగిరిటావయాచితగిరా చాముండయాలింగితే 
అవ్యాద్వో హతదుందుభిస్వన ఘన ధ్వానాతిరిక్తస్తయో: 
అన్యోన్యప్రచలాస్టిపంజర రణత్కంకాళ జన్మా రవః. 

7. 


హరిహరమూర్తి 
సదుక్తి 168 
మాలిని 


న్లో. 


నృటికమరకతక్రీహారిణో వ్రీతియోగాత్‌ 

తదవతు వవురేకం కామ కంన ద్వొషోర్సః 
న విరమతి భవాన్వాః నొరమబభేర్లుపొత్రా 
నద్దశమవాని కంలే యత్ర నీమావివాదః॥ 


పరిమి శ్రీరామనాథ్‌ 


41 


మహాకవి యోగేశ్వరుడు 


ఏ మూర్తి కంఠనేమలో 

ఎంతవరకూ శివుడితో ఎంతవరకూ విళ్హువుదో 
అన్న వివాదం భవానీలక్షీదేవుల మధ్దన 
ఎన్లుటికీ తెగదో 

ఆ గృటికము యొక్కా, మరకతము యొక్కా 
కాంతులను వారిన్తూన్లటువంటి 

కామరివువు, కంనరివువు కలగలినిన 
వారివారమూర్తి రక్లించుగాక! 


~ 


హరిది మరకతశ్యామరూపం. హరుడిది సృటికకాంతులతో పోటీపడే రూపు. ఇద్దరూ కలిసినపుడు 
ఎవరెవరో అన్న సంగతి వారి భార్యలైన లక్షీపార్వతులకు బాగానే తెలుస్తోంది. కంఠం వద్దకు 
వచ్చేసరికి విష్ణువు కంఠం సాధారణంగానే నల్లనిది. గరళకంఠుడైన శివుని కంఠం నలుపెక్కినది. 
అందువల్ల ఆ సమ్మిలితమూర్తిలో విష్ణువు కంఠం ఎంతవరకూ ఉందో, శివకంఠం ఎంతవరకూ 
ఉందో అన్న గొడవ వారి సతీమణుల మధ్యన తేలట్లేదట. 

మనోహరకల్పనావైభవం. 

రి. 

అర్ధనారీశ్వరుడు 

సదుక్తి 13 

శార్దూలవిక్రీడితం 


న్లో. 


బంద్రాలోకయ వశ్చవన్లగవతే వీక్రద్యమేతద్ధణాః 
కామారేః ననబారమంథరయురో లాక్షారుణాంమ్రుశ్రియః 
ఆకర తిదశావగాగిరమిమూం నోల్లానమాభావితాం 
ల్రీడాస్మ్రేరనతాననో విజయతే కాంతార్ధనారీళ్లరః॥ 


"చంద్రుడా, ఇదిగో చూడు! 


పరిమి శ్రీరామనాథ్‌ 42 


మహాకవి యోగేశ్వరుడు 


నాగరాజా! నీవు కూడా. 

భూతగణాల్లారా! మీరూ పరికించండి. 

పురుషుడైన కామారి యొక్క స్తనభారమూ, పారాణితో ఎర్రబడిన పాదమూను!" 
అని వ్యంగ్యంగా అంటున్నటువంటి గంగ వేళాకోళాన్ని విని 

సిగ్గునవ్వు తెచ్చుకుని తలదించుకున్న అర్ధనారీశ్వరుడు జయాన్ని పొందుతున్నాడు. 


~ 


గంగకు పార్వతి సవతి. తనకు లేని అదృష్టం గౌరికి దక్కిందని కలుక్కుమనే ఉంటుంది ఆమెకు. ఆ 
అక్కసుతోనే ఈ గేలి. ఇటువంటి ఒకకవిత శివుడి దగ్గర తప్ప సాధ్యమయ్యే వేరేచోటు ఈ 
ప్రపంచంలో ఉందా? 
త్రిదశాపగ అంటే దేవతల ఏరు. 


9. 

భృంగి అచ్చెర్వు 
సదుక్తి 151 
శార్దూలవిక్రీడితం 


శివభక్తా గ్రేసరుడైన భృంగి తన స్వామిని చూసి ఇలా తలపోస్తున్నాడు. 


న్లో. 


దిగ్వానా యది తత్కిమన్వు ధనుషా నొన్తన్య కిం భన్మనా 
భస్మాధాన్య కిమంగనా యది బనా కామం వరిద్వేష్లి కమ్‌! 
ఇత్తనోన్యబి రుధ్రబేష్షి తమిదం వశ్చన్లిజన్వామినో 

భ్లంగీ నాంద్రనీరావనద్రవవువం ధత్తే2 నీశేషం వవుః॥ 


Xx 


"ఈయన దిగంబరుడు. 


పరిమి శ్రీరామనాథ్‌ 


43 


మహాకవి యోగేశ్వరుడు 


మరి దిగంబరుడైతే ధనుస్సు (పినాకం) తో ఏమి పని? 

పని ఉందని అనుకుందాం. 

అస్తశస్తాలున్నవాడు బూది వాడటమేవిటీ? 

బూది వాడే యోగియే అనుకుందాం. 

యోగి అయినవాడికి ఆడదానితో పని ఏమిటి? 

సరే, ఆడది ఉందనే అనుకుందాం. 

స్త్రీని దగ్గరపెట్టుకున్నవాడు మన్మథుడిని ద్వేషించడమేమిటి?" 


ఇలా అన్యోన్యవిరుద్ధచేష్టితాలతో కూడి, రక్తమాంసాలతో నిండిన శరీరంతో ఉన్నటువంటి తన 
స్వామిని ఆశ్చర్యంతోనే తదేకంగా చూస్తూ భృంగి ఎముకలను మాత్రమే మిగుల్చుకున్నాడు. 


భృంగి గురించి ఒక కథ చెబుతారు. భృంగి మహాశివభక్తుడు. కైలాసానికి వెళ్లి శివుడికి భక్తితో 
ప్రదక్షిణ చేస్తున్నాడు. పక్కనే పార్వతి ఉంది. ఆమెను భృంగి పట్టించుకోలేదు. దానితో ఆవిడ శివుని 
పక్కకు వచ్చింది. అయినా తప్పించుకుని శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేసాడు. అపుడు ఆమె శివుడిలో 
సగం కలిసిపోయింది. శివుడిమీద మాత్రమే ధ్యాస ఉన్న భృంగి ఒక తుమ్మెద రూపం ధరించి, 
పార్వతిని విడిచిపెట్టి సగం శివభాగానికి మాత్రమే ప్రదక్షిణ చేసాడు. కోపించిన పార్వతీ దేవి, "నన్ను 
నిరసించావు కనుక, నీ తల్లినుండి నీకు సంక్రమించినదంతా పోగొట్టుకొందువుగాక' అని శపించింది. 
తల్లి నుండి సంక్రమించే రక్తమాంసాదులన్నింటినీ కోల్పోయి కేవలం ఎముకల కుప్పగా మిగిలాడు 
భృంగి. తరువాత శివశక్తుల ఏకత్వాన్ని తెలుసుకోవడం, ఎముకలగూడు రెండు కాళ్లతో నిలవడం 
కష్టం గనుక శివుడతడికి మూడవ కాలు ఇవ్వడం తరువాతి కథ. 


ఆ కథని కవితామయం చేసాడు యోగేశ్వరుడు. ఇటువంటి ఒక కల్పనకు ఏ మనస్థితి కావాలి? 
ఎటువంటి ఉత్ప్రేరకం తగిలితే ఒక కవి ఇటువంటి ఊహ చేయగలడు? ఏ ఉల్పణాన్ని చేరుకుంటే 
ఇటువంటి ఒక కవిత బయటకు రాగలదు? ఇంత మనోహరమైన కవిత చదివాక, భృంగికి 
తనస్వామిని చూసి కలిగిన ఆశ్చర్యంలో సగమైనా మనకు యోగేశ్వరుడిపైన కలగకపోదు. 


పరిమి శ్రీరామనాథ్‌ 44 


మహాకవి యోగేశ్వరుడు 


వినయదేవుడనే కవి, ఇదే శైలిలో, పార్వతీదేవి పడిన మల్లగుల్లాలని ఇలా వర్ణించాడు - 


దిగ్వాసా ఇతి నత్రవం మననిజద్వేవీతి ముగ్రస్ఫితం 
నొళ్చర్దుం బివమేక్షణోఐ యమితి త్రన్తం కపాొలీతి బో 

మాలి న్వేర్చతజాన్నావీతి చ ప్రాపాబ్దునూయం వరః 
పార్తుత్యాః నభయం భుజుంగవలయీత్వాలోకితు పాతు వః 


దిగంబరుడని జుగుప్ప. మన్మథుడంటే చికాకని (పరస్త్రీగమనముండదు కనుక) ముగ్గమైన నవ్వు. 
మూడుకనులవాడని ఆశ్చర్యం. పుర్రెలుంటాయని భయం. శిరసుమీద ఇంకొక స్త్రీని పెట్టుకున్నాడని 
అసూయ. పాములున్నాయని ఏహ్యం. ఇన్ని రకాలుగా చూస్తోందట పార్వతి శివుడిని. 
భగవంతుడి కుటుంబాన్ని కవిత్వదృష్టితో చూసి, జొచిత్య్వవంతమైన కల్పన చేయడం ద్వారా 
స్తుతిసాహిత్యాన్ని కల్పించడమనే మార్గాన్ని యోగేశ్వరుడు తొమ్మిదవ శతాబ్దంలోనే బలపరిచాడు. 
ఎప్పటివాడీ యోగేశ్వరుడు? అయినా, అల్లసాని పెద్దన "అంకము జేరి' అని తన కావ్యాన్ని 
ప్రారంభించినపుడూ, రాయలు 'శ్రీ కమనీయ హారమణి' అంటూ తన కృతికి శ్రీకారం చుట్టినపుడూ, 
కొంతకాలం ముందువరకూ మహాకావ్యాలు పుట్టించిన ప్రతీ కవీ మొదటిపద్యాన్ని స్తుతిప్రధానంగా 
వ్రాసినపుడూ, ఏ భావకుడో తన ఇష్టదైవం మీద కల్పన చేసి కవితనల్లినపుడూ, యోగేశ్వరుడు 
నిర్మమగా తొంగిచూస్తూనే ఉన్నాడు. అత్యంత విరళమైన కవితాసంప్రదాయమది. దానిని 
పదిలపరుచుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది. 


సం స 


పరిమి శ్రీరామనాథ్‌ 45 


మహాకవి యోగేశ్వరుడు 


4 
యోగేశ్వరుడు: గ్రామకవిత్వం 


ఉచ్బుకుర్వాత్తవక్తు వ్రవితత-రననా-వల్లవాలీధస్పర్నా- 
వింగోగ్రభ్రాంతనేత్ర వులకీత-తరలోత్తాన-లాంగూలనాణో 
కుత్రావ్యక్లాంతగామీ క్లూచీదతివిబొతః కాది తుంగార్రయమాత్రః 
బిత్రవ్వామోయమావుం వ్రమదవనవ్భుగో తర్ధకాంన్తూర్ధమేతి. 

( సదుక్తి 2017 ,స్రగ్గర) 


ఒక చిత్రవ్యాఘ్రం(చిరుత). దాని మీసాలు పైకిదేరి ఉన్నాయి (ఉచ్చ్మశ్రుః). తన నోటిని తెరుస్తోంది 
(వ్యాత్తవక్తః). బారచాపిన ఎర్రటి నాలుకతో క్రింది పెదవిని వాడిగా నాకుతోంది (ప్రవితత-రసనా 
పల్లవాలీధసృక్కా). దాని పింగళవర్ణపు కళ్లు కదలాడుతున్నాయి (పింగో గ్రభ్రాంతనేత్ర:). వెల్లకిలా 
త్రిప్పిన దాని తోకకట్టులో ఒక గగుర్పాటు ఉంది( పులకిత తరళోత్తాన లాంగూలనాళః). ఆ చిరుత 
స్త్రీల ఉద్యానవనాలలోని లేడిపిల్లలను(మృగీ-తర్జకాన్‌) వడిగా వేటాడడానికి వస్తోంది. ఆ గమనం 
ఎన్ని విధాలు? ఒక్కోచోట చురుకుగా పరుగులు తీస్తూ ఉంటే (అక్షాంతగామీ) ఒక్కోచోట 
అతిరహస్యంగా దాక్కుంటోందట (క్వచిదతిపిహితః). ఒక్కోసారి ఏ ఎత్తు మీదకో ఎక్కి 
ఎదురుచూస్తోంది (క్వాపి తుంగాగ్రమాత్రః). 


ఇదే కవిత. ఇంతే. ఈ కవిత ఏ కావ్యంలోని సన్నివేశంలోనో భాగమైనది కాదు. ఒక ముక్తకం. 
కవితాసంవిధానంలో ఒక మలుపు. సంస్కృ తసాహిత్యంలో ఆలంకారిక మార్గం ఒకటీ, 
అర్ధగౌరవమార్గం ఒకటీ, పదలాలిత్యపు మార్గం ఒకటీ ఏర్పడి, పుట్టిన ప్రతీకవినీ ఏదో ఒక 
మార్గంవైపుకో లేదా పై వాటిలో రెండుమూడు మార్గాలను కలగలిపి వేరే మార్గంవైపుకో 
లాక్కుంటున్న రోజులలో పుట్టిన యోగేశ్వరుడనే ఈ కవివతంసుడు ఒకచోట బాసెంబట్టు వేసుకుని 
కూర్చుని, ధ్యానంలో కుదురుకుని, వస్తువర్ణన చేస్తూ ఊహావైభవాన్ని ప్రదర్శించడమనే ఫణితికి స్వస్తి 


పరిమి శ్రీరామనాథ్‌ 46 


మహాకవి యోగేశ్వరుడు 


పలికాడు. తన కాళ్లకు పనిచెప్పాడు. నడిచాడు. ప్రకృతిని చూసాడు. ఆ చూపులోనే, ఆ 
తిరుగుళ్లలోనే సమాధిని అనుభూతి చెందాడు. కవితని కన్నాడు. 


'అదివో అల్లదివో' అంటూ దైవస్థానాన్ని ఎదురుగా చూసిన అన్నమయ్య శరీరం ఏవిధంగా 
పులకలువారిందో, ఒక పల్లెటూరినీ, ఒక పల్లెపడుచునీ, ఒక పశువునీ, ఒక పంటనీ చూసిన 
యోగేశ్వరుడి గుండె అలానే ఉప్పొంగింది. పరోక్షంగానో, అపరోక్షంగానో ఒకానొక దృశ్యాన్ని పాఠకుడి 
మనస్సులో సాక్షాత్కరింపజేయడం కవిత్వానికున్న పరమప్రయోజనాలలో ఒకటి. 
ప్రపంచసాహిత్యంలో వేవేల దారులున్నా, అవన్నీ ఈ లక్టానికే చేరుకోవాలి. యోగేశ్వరుడు ఈ 

లక్షసాధనలో ఒక కొత్తమార్గాన్ని సాహిత్యంలో తయారుచేసాడు. ప్రేమనూ, పురవర్ణననూ 
విడిచిపెట్టి నానాపశువులనూ, గ్రామకరణాన్నీ వర్ణించాడు. రాజప్రసాదాలనూ, ఉద్యానవనాలనూ 
మాని దరిద్రగృహిణినీ, పామరులనూ గానం చేసాడు. నగరాలనూ నగారాలనూ విడిచిపెట్టి 
కొండకూ పంటకూ తానే ఒక తీవెగా అల్లుకునిపోయాదు. 


యోగేశ్వరుడి కవిత్వంలో ప్రధానప్రాణం సాక్షాత్కారమైతే, రెండవ పట్టు పదాల కూర్చు. ఉన్నది 
ఉన్నట్లు చెబుతున్నాడు కదా అని ఈయన కవిత పేలమైనది కాదు. ఉపమో, రూపకమో లేని 
ఈతని కవిత పలుచనిది కాదు. అవి చుట్టుకోవాల్సిన అవసరంలేనిది. యదృచ్చగా, స్వచ్చంగా 
ప్రకాశించేది. చిరుత వెల్లకిలా చాపిన తోకలో గగుర్పాటును గమనించేత సునిశితమైనది ఈతని 
దృష్టి. వస్తువూ, వర్ణనా పూర్తి కొత్తవి కావడం చేత, ఈతని భాషసైతం కూడా ఒక కొత్త రసవిద్యలానే 


ఎద్దుపైన ఈతని కవితను చూడండి - 


తిర్దక్‌-తీక్ల-విషాణయగ్భ-బలన-వ్యానవ్రు-కంఠాననః 
కింబిత్‌-కుంబిత-లోబునః ఖురవుటైరాబోటయన్‌ భూతలమ్‌ 
నిళ్చా నైరతినంతతై: బునకణాజూలం ఖలే విక్లీవన్‌ 

ఉక్షా గోవ్టతటీమ లభ్రవిజయో గోవందమాన్మందతి. 


పరిమి శ్రీరామనాథ్‌ 47 


మహాకవి యోగేశ్వరుడు 


( సురకో 1186, శార్లూలవిక్రీడితం) 
వంకరైన రెండు వాడి కొమ్ములతో పొడుస్తూ మోరనూ కంఠాన్నీ వంచిందట. దాని చూపు కొద్దిగా 
వక్రంగా ఉన్నదట. గిట్టలతో భూమిని తవ్వుతున్నదట. మిక్కిలిగా నిశ్వసిస్తూ ఊకను నూర్చిడిమిట్ట 
నుండి చుట్టూ చిమ్ముతున్నదట. ఇంత విహారం చేస్తూ కొట్టంలో ఎద్దు ఆవులమందపై పడుతున్నది. 
ఖురపుటైరాబోటయన్‌ భూతలం- ఇటువంటి పోహళింపును మనమెక్కడా గమనించం. 
బుసకణాజాలం - ఆ ఎద్దు ఫూత్కారంలోని బుస్సులను స్ఫురింపచేస్తున్నట్లే ఉంది. 


నీకైనేనేరినవేయే ధ్వనులో అన్నాదు శ్రీశ్రీ. ఈ కవికూడా అదే విధంగా తన కవిత కోసం పదాలను 
అతిజాగ్రత్తగా ఏరుకున్నాడు. 


యోగేశ్వరుడు వింధ్యపర్వతాలను గురించి కుత్తుక నిండుగా గానం చేసాదు. పశువులను 
వర్ణించాడు, బుతువులను మనకు హృదయంగమంగా చూపించాడు. శివుడిని మనముందు 
సాక్షాత్కరింపజేసాడు. ఈ కవితలను నేను రెండేళ్లకు మునుపే పరిచయం చేసినా, ఆయన్ను 
గ్రామకవి అనే పిలిచాను. దానికి కారణం ఇతడు నెత్తిమీదకెత్తుకున్న ఆనాటి గ్రామీణ భారతమే. 
ఎక్కడో పైలోకాలల్లో దేవతలు సల్లాపాలాడుకునే గీర్వాణభాషను పల్లెల్లో పారించాడీ కవి. 
చలికాలంలో ఈ కవి చూసిన పల్లెని మీరూ చూడండి- 


ఉద్వేగం జనయంతి నంబితవ్బవ -వ్వావాజిరోపాంతకా: 
ప్రాత శీర్థకుటీర-వుంజిత-లతాళిమ్బీ -తుషారావిలా: 
గ్రామా గో మయధూదయ-నంతతి-వర్లోప్రారుణ-శ్టవభి 
వుద్దైః కుద్దనివాత-లీన-నిఖ్తతైరఖజ్యర్పుమానాతవాః 
సై (సదుక్తి 1351, శార్దూలవిక్రీడితం) 


ఇళ్ల వాకిళ్లలో క్రిక్కిరిసి పడుకున్న ఎద్దుల గుంపులతో 


ప్రొద్దునే శీర్ణకుటీరాలపై మంచు పేరుకుని పాడైపోయిన పొగాకుతీగెలతో 
గోడలకు కుదిరినంత తమని తాము అదుముకుని ఎండకోసం ప్రార్థిస్తున్న 


పరిమి శ్రీరామనాథ్‌ 48 


మహాకవి యోగేశ్వరుడు 


గోధూళి అంటుకుని ఎర్రబడిన మీసాల ముసలివాళ్లతో 
గ్రామాలు ఉద్వేగాన్ని కలిగిస్తున్నాయి. 


గోధూళివేళ లేచిన ఎర్రటి దుమ్ము ముసలివాళ్ల మీసాలకు ఎరుపును దిద్దడం ఈ కవి చూసాడు ( 
గోమయధూమ -సంతతి-పరిక్షిష్టారుణ -శృశ్రుభివ. వారు ఎండకోసం అభ్యర్థించడమూ చూసాడు. 
ఇంతటి సౌందర్యాన్ని, రామణీయకతనూ పల్లెల్లో చూసిన ఈ కవి వేరే చోటకి పోలేకపోవడంలో 
ఆశ్చర్యం లేదు. 


గ్రామాలల్లో హేమంతసంధ్యను ఈ కవి ఎలా అనుభూతి చెందేడో చూడండి - 


గర్వాయంతే వలాలం వ్రతి వధికశతైః వామర్రూ నూయమానాః 

గోపాన్‌ గోగళ్భిణీనాం నుఖయతి బవాలో రాత్రిరోమంథబావు: 

ప్రాత వుష్టావాధవ్రభమ రవిరుబిః గ్రామనీమోవశల్లే 

శేతే నీద్ధారవువు-బ్రద-నిబితాపామ -శ్లీన్ల -వక్షా యహోక్ల. 
(సురకో 297, స్రగ్గర) 


చలి బాగా ముప్పిరిగొన్న ఆ గ్రామంలోని ఊరివాళ్లను ఆ వైపుగా వెడుతున్న పాంథులు 
చలికాచుకోవడానికి వట్టిగడ్డి కోసం కాకాపడుతుంటే గర్వపడిపోతారట. గోపాలురకి రాత్రి చలినుండి 
రక్షించే దిక్కేది అంటే, కడుపుతో ఉన్న ఆవులు నెమరువేస్తున్నపుడు వాటి నోటినుండీ, నిట్టూర్పుల 
నుండీ వచ్చే వేడట! మరి, ప్రొద్దు ప్రొద్దునే మొదటి లేలేత రవికిరణాల తాకిడి సుఖాన్ననుభవించేది 
- ఊరిపొలిమేరలో ఆవపూవుల దగ్గర పరచుకుని పడుకున్న ఆబోతట. అదెలా ఉన్నదీ అంటే, 
మంచు చేత దాని కనుబొమ్మలు తదిసిపోయాయట. 


బహలమన్నా బహులమన్నా ఒకటే. రాత్రిరోమంథబాష్పము - రాత్రిపూట నెమరువేస్తుండగా వచ్చే 


ఆవిరి. ఉపశల్యమంటే ఊరి పొలిమేర. ఈ భాష గ్రామాల సంస్కృతమేమో. తెలవారగానే ఆ 
మహాోక్షవు సుఖమే సుఖము. అది ప్రాతః పృష్టావగాఢప్రథమ రవిరుచిః - ప్రొద్దున్నే తన 


పరిమి శ్రీరామనాథ్‌ 49 


మహాకవి యోగేశ్వరుడు 


వెనుకభాగం చేత తెలిసికొనబడిన మొదటి రవికాంతి గలది. హిమక్లిన్నపక్ష్మా - మంచుతో తడిసిన 


పక్షాలు కలది. 


ఈ కవితలన్నీ యోగేశ్వరుడి యాత్రాచారిత్రమే. ఈ కవికి కనుసైగ కోసం నిరీక్షిస్తూ వింజామరలు 
వీస్తున్నటువంటి శత్రుకాంతలు కలిగిన మహరాజులు కనబడలేదు. గ్రామ్యనాయకుడు కనబడ్డాడు. 
రాత్రిపూట ఆతని స్థితి ఇలా ఉంది - 


ల్రీపొః నవ్చుకరః వ్రభూతవయను వ్రత్వాగతా ధేనవః 
వ్రత్యుభ్రీవితభిక్రుణా భశమితి ధ్యాయన్ల వేతాన్వధు / 
సాన్హోళీరుటుమ్మి నీన్తవభరవ్వాలువ్రమర్డక్లమో 
దేవే నీరయుదారముజ్జతి నుఖం శేతే నిశాగ్రామణీ: 

(సదుక్తి 893, శార్దూలవిక్రీడితం) 


బైట వరుణుడు ఉదారంగా వృష్టిని కురిపిస్తూంటే - 

ధాన్యం కుప్పలుగా సర్దబడింది. 

తప్పేళాల నిండుగా పాలిచ్చే ఆవులు తిరిగివచ్చాయి 

ఇంకేం పనిలేదు 

అనుకుంటూ, 

సుగంధం చనుకట్టుపై పులుముకున్న భార్యను కౌగిలించుకుని 

అలుపును పోగొట్టుకుని 

ఆ నిశాగ్రామణి సుఖంగా నిద్రపోతున్నాదు. 

గ్రామంలోని ఆడవాళ్లు యోగేశ్వరుడికి నచ్చిన మరొక వస్తువు. విరహిణి మీదా, స్వైరిణి మీదా 
యోగేశ్వరుడు చెరో శ్లోకం వ్రాసాడు కానీ, శారీరక వర్ణనల మీద ఈ కవి మనస్సు పోలేదు. ఆడవాళ్ల 
అందం ఈయనకు ఎలా కనబడిందో చూడండి - 


విలాన-మయన్ఫణోరల్లనన్మునల-లోల-దో కందలీ- 


పరిమి శ్రీరామనాథ్‌ 50 


మహాకవి యోగేశ్వరుడు 


వరస్పురావరిన్న లద్‌-వలయ -ని;న్వనోద్దుంధురాః 
లనంతి కల-ముంక్రతి-వ్రనభాకంవితోరు-న్టల- 
త్రుటద్‌-గమక-నంకులా: తలమ-కండనీ -గీతయః॥ 

( సదుక్తి 1063 ,ప్పథ్వి) 


విలాసంగా నున్నదనపు రోకళ్లతోపాటుగా చలిస్తూన్న మొగ్గలవంటి చేతులమీద ఒకదానితోపాటు 
మరొకటిగా పైకీ క్రిందకీ జారుతున్న గాజుల సవ్వడులతో, సొగసుగా 'హుం' అని శబ్దం బైటికి 
రావడం చేత ఆయాసంలో బలవంతంగా కంపించిన వక్షుస్థలంవల్ల జారిపోయిన గమకాలతో ఉన్న 
ఊకదంపు పాటలు సొంపులీనుతున్నాయి. 


ఆడవాళ్లు రోకళ్లలో దంచుతున్నారు. పని తెలీయకుండా పాటలు పాడుకుంటున్నారు. ఆ సన్నివేశం 
అనుకోనివిధంగా మారి, కొత్త సంగీతాన్ని పుట్టిస్తోందట. అక్కడ పుడుతున్న శబ్దాలివి - 
వలయ నిస్స్వనం - గాజుల శబ్దం. ఇది వారి క్రియానుగుణంగా కలుగుతోంది. 


కల 'హుం'కృతి - ఇది కావాలని చేసే శబ్దం కాదు. రోకలి పోటుతో పాటుగా తనంత తానుగానే 
నిశ్వాసంలోంచి ఊతంగా పుట్టే సొగసైన ధ్వని. ఆ శబ్దంతో స్త్రీల ఉరఃసలం కంపిస్తున్నదట. ఆ 
ఆయాసంవల్ల వాళ్ల పాటలలోని గమకాలు జారిపోతున్నాయట! మూడవది, గమకాలు తప్పిన 
అసలైన పాట. ఈ మూడూ కలిసి కొత్త సంగీతం పుడుతోందనమాట. 


కలమమంటే వరిధాన్యం. కండిని అంటే రోలు. ఊకదంపు పాటలకి సొగసైన పేరు సంస్కృతంలో 
కలమకండినీ గీతాలని. ధాన్యాన్ని దంచుతూ పాటలుపాదే స్త్రీలమీద ఇటువంటి కవితని చెప్పింది 
బహుశా ఈ కవే. మొదటి రెండు పాదాలూ, రెండు పదాలు తప్పించి మూడు నాలుగు పాదాలూ 


ఏకసమాసాలు. మంచి బిగువు. 


ఒక రైతు ఇంటిని చూడండి - 


పరిమి శ్రీరామనాథ్‌ 51 


మహాకవి యోగేశ్వరుడు 


ఇదానీమర్లన్లి వ్రథమ-కలమచ్చేదముదితా 

నవీనాంధ ఫాలీ -వరిమలయుబో హోలికగ్ళవో: / 

ఉదంబత్‌- 'దోర్గీలా- రజీిత-వలయాఖభిర్యువతిభిః 

గృపాతా-ట్రి -ప్రోత్రివ్ర-భ్రమిత- మన్భణోధీర్థ-యునలా:ః 
(సదుక్తి 1337, శిఖరిణి) 


ఈ కవిత వ్రాసిన సమయం ఆ ఏడు పంట చేతికొచ్చే సమయంలో. అంటున్నాడు - ఇప్పుడు రైతుల 


ఇళ్లకు ఒక శోభ వచ్చింది. ఆ హాలికగ్భహాలు మొదటి పంటకోత సంగతిచేత ఆనందిస్తున్నాయి 
(ప్రథమ కలము చ్చేద ముదితా. కొత్త అన్నపు కంచాల నుండి పరిమళాలను వెదజల్లుతున్నాయట 
ఆ ఇళ్లు. అంధమంటే ఇక్కడ చీకటికో గ్రుడ్డితనానికో చెందిన పదం కాదు. అంధమంటే అన్నము. 
అన్నానికున్న ఆ పరిమళాన్ని పట్టుకున్న ఈ కవిమనస్సు ఎంత విలువైనది! 


ఆ రైతుల ఇళ్లల్లో యువతులెలా ఉన్నారు? చెబుతున్నాడు - వాళ్లు తమ రెండు చేతులతో రోకళ్లను 
దంచడం కోసం ఎత్తుతూంటే, వాళ్ల గాజులు గలగలలాడుతున్నాయట. ఆ రోకళ్లను వాళ్లు 


తీసుకుంటూ (గృహీత) , పైకి ఎత్తుతూ (ప్రోత్టిప్త), త్రిప్పుతూ (భ్రమిత), నున్నగా బైటకు వదిలేస్తూ ( 


మస్ఫణోదీర్ణ) సంబాళిస్తున్నారట! 
ఇపుడు ఒక రైతు గర్వాన్ని చూడండి - 


భద్రం తే నద్భళం యదధ్గుగశత: కీరిన్రవోధీయతే 
థానే రూవమనుత్తమం నుక్చతినా దానేన కర్ణో జితః / 
ఇత్వాలోక్తు బిరం దశా తవణయా దూరాగలేన న్లుతః 
పొన్టేనైకవలాలమువ్లీరుబినా గర్వాయతే వాలికః 
(సదుక్తి 1338, శార్దూలవిక్రీడితం) 


“అయ్యా, నీకు జయమవుగాక 


ఈ తావులో వెళ్లే వందల మంది పాంథులందరూ నీ కీర్తిని గురించి గొంతెత్తి పాడతారు 


పరిమి శ్రీరామనాథ్‌ 


52 


మహాకవి యోగేశ్వరుడు 


నువ్వు దానంచేత కర్ణుడిని ఎప్పుడో జయించావు” 


అంటూ ఒక గుప్పెడు ఎండుగడ్డికోసం తనను స్తోత్రం చేస్తున్న ఒక పిసినిగొట్టు బాటసారిని చూసి, 


రైతు ఉప్పొంగాడు. 


~ 


యోగేశ్వరుడి కవిత్వం ఆ నాటి గ్రామీణభారతాన్ని మనందరికీ చూపించడానికి ఉన్న ఏకైక మార్గం. 


గంగను నేలమీదకు తీసుకురావడానికి భగీరథుడి వంశంలో కొన్ని తరాల అవసరం పడితే, వేదం 
నుండి పురాణానికీ, పురాణం నుండి కావ్యానికీ, అక్కడ నుండి నగరాలకూ రాజులకూ 
తీసుకురాబడిన గీర్వాణగంగను ఈ కవిభగీరథుడైన యోగేశ్వరుడు పల్లెకు తీసుకుని వచ్చాడు. 


యోగేశ్వరుడు చిరుత పై చెప్పిన శ్లోకంతో నేను మొదలుపెట్టిన ఈ వ్యాసాన్ని ఆయన కుక్కపైన 
చెప్పిన శ్లోకంతో ముగిస్తాను - 


ఆకుభ్ధీక్టత-వృవ్రయున్నతవలద్దక్షాగ్రవుబ్ధుం భయాద్‌ 
అన్తర్సేళ్ల శ్ఞ-నివేశితైక- నయనం నివువ్రు -కర్టద్దయం 
oe) విదీధన్సకు -వికబధ్ధంజ్ఞాకరాలాననః 
శ్వా నన మార్రాయాన్యనతి. 
(నదుక్తి 2018, శాధూలదిక్రీడితం) 


పైకి ఎత్తిన వెనుకభాగం కలిగినటువంటి 
గుర్రుమంటూనే భయంతో తనతోక పైకెత్తినటువంటి 
ఇంటిలోపలికి ఎలా వెళ్లాలా అన్న దృష్టి కలిగినటువంటి 
నిక్కబొడిచిన చెవులు కలిగినటువంటి ఒక మార్జారాన్ని - 
లాలాజలంపు నోటితో, 

కోరలతో ఉన్న భయంకరమైన ముఖంతో 
ఊపిరిబిగబట్టడం చేత ఉబ్బిన గొంతుతో ఉన్న కుక్క 
ఆక్రమించింది. 


~ 


పరిమి శ్రీరామనాథ్‌ 


53 


మహాకవి యోగేశ్వరుడు 


ఆకుబ్దీకృతప్పష్టము, లాలాకీర్ణ-విదీర్ణ-సృక్క-వికచత్‌-దంష్టా-కరాళాననము, 
నిశ్వాస-నిరోధ-పీవర-గళము - ఇటువంటి పదబంధాల సొగసు, ఎవరు ఎత్తుకోని వస్తువులను 
గానం చేసిన సొగసు, గ్రామీణత్వపు సొగసు, సంస్మతభాష సొగసు - ఇన్ని సొగసుల కలయిక 
యోగేశ్వరుడు. మన జాతి సంపద. మనం నెత్తిమీదకెత్తుకోవాల్సిన హృదయాళువు. 


ర్‌ 


యోగేశ్వరుడు: ఆర్తవకవిత్వం - 2 


పల్లెలంటే ఈ కవి ప్రాణం పెడతాడని ప్రారంభంలోనే మీకు మనవి చేసాను కదా. పల్లె పైన ప్రేమ 
తానొక్కటిగా రాదు. ప్రకృతిని తనతో పాటుగా తీసుకునే వస్తుంది. దాని ప్రభావం చేతనే 
ఆర్తవచక్రంలో విలాసంగా పరిభ్రమించే ప్రకృతిభామిని పై ఈ మహాకవి మనసు పారేసుకున్నాడు. 
యోగేశ్వరుడి కావ్యసరస్వతి మన మనసులపై ప్రసరింపచేసే వేరొక కాంతిరేఖ ఈ కవిత్వం. 
బుతువు, గ్రామమూ అన్న ఈ రండూ వస్తువులనూ సమానంగా కలిపి మెదిపిన మూర్తి 
యోగేశ్వరుడిది. హృదయమేమో శివాధీనం. 


ఈ కవి వతంసుడు వివరించిన వాసంతవాసరాలివిగో - 


పతే నంవ్రతి వైమునన్యమనిళం నిశ్చంకమాతన్వతే 
కాంతార -నలవద్దినీ -వరిమలైరానందితేందిందిరాః 
డన్ఫీలత్లవాకారో -కాననతటీ-వాబాలవుంస్తోకిల 
ధ్వానాకర్టన-కాందిశీకవథికావన్వందినో వానరాః 

(నదుక్తి 1238, శార్రూలవిక్రీదితం, 


పరిమి శ్రీరామనాథ్‌ 54 


మహాకవి యోగేశ్వరుడు 


ఈ వాసంతవాసరాలు, 


పేరదవుల్లోని మెట్టతామరల సరోవరాలలోని పరిమళాలతో 
ఆనందిస్తున్న తుమ్మెదలను కలిగినవై; 

విరగబూసిన తియ్యమామిడి తోటలలో 

వాచాలుడై కూస్తున్న పుంస్కోకిల కుహూనాదాన్ని ఆకర్షిస్తున్న 
కాందిశీక పథికుల చేత నిండిపోతూ, 

మనకు పరధ్యానాన్ని కలిగిస్తున్నాయి. 


~ 


ఉన్నపట్టున తమను ఉండనివ్వకుండా మహాకవులను తమవైపుకు తిప్పుకున్న అజరామరమైన ఈ 
బుతుచరిత్ర మనకు తెలియనిది కాదు. వసంతకాంత ఆహ్లాదమయి. వసంతర్తువులోని రోజులు 
మనోహరంగా ఉన్నవనో, కొత్త రంగును మోసుకొస్తున్నాయనో వర్ణించడంలో వైలక్షణ్యం లేదు. 
మనసును తమవైపుకు త్రిప్పుకుంటున్నాయంటూ వర్ణించి ఈ శ్లోకం సుశ్లోకమైంది. 


అద్య (నేదు) లాగానే, ఈ కవితలో ఏతే (ఈ), నంవ్రతి (ఇప్పుడు) అన్న పదాలు ప్రత్యక్షంగా ఆనాటి 
వాసంతవాసరాల చవిజూస్తున్న యోగేశ్వరుడు మనకోసం ఉంచిన తన ఆనవాళ్లు. 


గ్రీష్మము 
సదుక్తి 1258 
శార్దూలవిక్రీడితం 


ప్రాంతే వంకిని వల్వలన్వ విలుఠన్‌ పోత్రీ నియత్వాతపాన్‌ 
తృథాబర్షిత్లతం ప్రాదేమ మపొవు శైవాలమన్వివ్యతి 
ఆబీర్ధౌవధి మూల శీత నురభిజ్చానానిలాన్‌ దోలయన్‌ 
త్రక్లీణోవ్చుణి లీయతే వనగరిశ్చభ్రోదరే శ్లుకః 


పరిమి శ్రీరామనాథ్‌ 55 


మహాకవి యోగేశ్వరుడు 


జలాశయాల ఒడ్డున ఉన్న బురదగుంటలో దొర్లుతూ 

పంది ఎండబాధను పోగొట్టుకుంటొంది. 

హ్రదాలలో దాక్కున్న గేదె, తృష్టాళువై నీటి పాచిని వెతుక్కుంటోంది; 

కందమూలాలను ఆరగించి, ఆ వాసనతో శీతసురభిళమైన శ్వాసవాయువులను ఓలలాడిస్తూ 
కీణించిన వేడిమిలో ఒక ముళ్లపంది ఆ వనగిరి కలుగుల్లో లీనమైపోయింది. 


ప్రకృతితో మమైకమైపోయిన ఈ కవికి సమానహృదయంతో అదే ప్రకృతితో లీనమైపోయిన ఈ 
జంతువులే ఆప్తులు. ఇంతకన్నా కవిత్వానికి అర్హమైన వస్తువుంటుందా? బురదగుంటలో చల్లదనం 
కోసం పొర్లాదే పందినీ, మడుగులలో పాచిని వెతుక్కుంటూన్న మహిషాన్నీ, సుబ్బరంగా 
కందమూలాలను ఆరగించి, ఆ వాసనతో శీతసురభిళంగా నిట్టూరుస్తూ పర్వతబిలాలల్లో 
లీనమైనపోయిన ముళ్లపందినీ గమనించి, వాటిని భావించి, వాటితో పాటుగా తానూ ధ్యానంలోకి 
వెళ్లి సమాధిని అనుభవించిన ఇటువంటి కవి మళ్లీ పుడతాదో లేడో. 


కావ్యకర్మణి కవేః సమాధిః పరం వ్యాప్రియతే అని అలంకారికులంటారు. కావ్యాన్ని నిర్మించేటపుడు 
కవి పొందిన సమాధి మాత్రమే అక్కడ పని చేస్తుంది. మెక్కబడింది అని చెప్పడానికి ఆచీర్ణము అనే 
వదం. చాలా మంచి మాట. 


శరదారంభము 
సదుక్తి 1310 
శిఖరిణి 


వరావృత్తాః వాంనాః నవది విగతం కల్ముషముపాం 
వ్రనన్నుః శీతాంచు: వ్రన్స తవటదః నూర్చకీరణాః 

దిళో దీర్హభూతా గగనమనీవర్ణం బ వివులం 
నియంతా వింధ్యాద్రేఢొదిత యముదితోనా యునివృషా॥ 


పరిమి శ్రీరామనాథ్‌ 56 


మహాకవి యోగేశ్వరుడు 


పొర్లాడే హంసలూ, 

వెనువెంటనే అమలినాలై తేటపడే సరస్సులూ, 
ప్రసన్నత వహించే శీతాంశువూ, 

ఒడలు విరుచుకుంటున్న భానుకిరణాలూ, 

నిదుద అయిన దిక్కులూ, 

విపులమై తళతళమనే ఖడ్గవర్హంతో మెరిసే గగనమూ - 


వింధ్యాద్రి నియంత అయిన అగస్త్యుడు ఈ వేళలో ఆనందపడుతూ ఉంటాడు! 


శ్రీగిరి సానువులలో మల్లన్న తిరుగాడుతున్నట్లుగా, తన్మయపడిన తన మనస్తనువులతో, ఒక 
దేవతవలే వింధ్యాచలశ్రేణులలో నడయాడాడీ కవి. అక్కడ గ్రీష్మర్తువు తన శరీరాన్ని మెల్లిగా 
కుంచించుకుంటూ, శరన్నలినాక్షికి మెత్తగా చోటిస్తూ ఉన్న నిగూఢసమయాన్ని, ఆ ఆర్తవసంధిని మన 
కళ్లముందు శాశ్వతంగా నిలిపాడు. 


అగస్త్యుడి ప్రసక్తిని ఈ కవితలో తీసుకునిరావడం ఈ కవితకు ఒక నవ్యపరిమళాన్ని అలదింది. 
అహంకరించి, శరీరాన్ని పెంచి పరిసరప్రకృతిని ఇక్కట్ల పాలు చేసిన వింధ్యపర్వతాన్ని నియంత్రించి, 
తాను మరలి వచ్చేవరకూ వినమ్రంగా ఉండమని చెప్పిన మహనీయుడైన మహర్షి అగస్త్యుడు. 
విధినియతమైన సహజజీవనన్యాయానికి అడ్డుకట్ట ఆ పర్వతరాజును చూసిన ఆయనకు ఒకింత 
రోత కలిగే ఉంటుంది. ఆయన కనుక బుతుప్రభావంలో నిలువెల్లా పులకరిస్తున్న ఈ 
సానుమంతుడిని గనుక చూస్తే, తప్పకుండా ఆనందభరితుడౌతాదని కవి భావిస్తున్నాడు. 
అగస్త్యుడిని ఈ కవి వింధ్వాద్రేః నియంతా (వింధ్యపర్వతపు నియంత) అనీ, యునివుషా (మునులలో 
శ్రేష్టుడు, అనీ పిలిచాడు. నూత్నపదకల్పన. 


పరిమి శ్రీరామనాథ్‌ 57 


మహాకవి యోగేశ్వరుడు 


ఒక మహాతపస్వి మనసునుప్పొంగించే సంగతులేవో, మరొక సమానహృదయుడైన కవన తపస్వి 
మాత్రమే చెప్పగలడు. 


శరత్తు 
సురకో 291 


ఆర్య 


తృణరాజ పాక సౌరభసుగంధయః పరిణతాశవో దివసాః 
ఆద్యకులోపనిమంత్రణ సుహిత ద్విజ దుఃసహోష్మాణః॥ 


వండిన త్పణరాజవు సౌరభనుగంధాలు కలిగినవీ, 
వరిణతాశువులు కలదీ, 

ఆద్ముకులాల ఆవ్వోనం మన్నించి త్లవీవడన 
ద్వుజుల బేత ఓర్వలేని వేడిమి కలదీ 

అయినవీ శరద్దుతు దినాలు. 


~ 


శరత్తులో పక్వమైన తృణరాజులు గాలులకు ఒక తీపిని అద్దాయట. తృణరాజపాకమన్నాడు కవి. 
తృణరాజ (పుం) అన్న శబ్దానికి అమరకోశం ప్రకారం తాడిచెట్టని అర్థం. తాటిపళ్ల తీపి రుచిని 
తమలో కలగలుపుకొని మోసుకొనివచ్చే గాలులున్న వాతావరణమది. దానితో పాటు, 
పరిణతాశువులు కలవట ఆ రోజులు. పరిణతాశువులంటే పరిణతి చెందిన ఆశువులని. పాటలే 
ల్రీహౌొ అర్రవడ్లు) అని వాచస్పత్యనిఘంటువు ఆశుశబ్దానికి ఇచ్చిన ఒక నిర్వచనం. ఎర్రవడ్లు పరిణతి 
చెందే కాలమది. 


ఇక ఆనాటి బ్రాహ్మణులను వర్ణిస్తున్నాడు కవి. వారు ఆద్యకులాలవారు ఆహ్వానించగా వెళ్లి, తృపులై 
వేడిమిబారిన పడతారట! తువ్యంతి భోజనే విప్రాః అని కదా! ఇక ఆద్యకులమన్న పదానికి అర్ధం 


పరిమి శ్రీరామనాథ్‌ 58 


మహాకవి యోగేశ్వరుడు 


ఏమిటి అని. ఆద్యమంటే వ్రధానమని ఒక అర్ధం. ప్రధానకులాలవారు అని ఒక అర్ధం చెప్పుకోవచ్చు. 
లేదా, అద్దుతే యత్‌ తత్‌ ఆదమ్‌ అని శబ్దకల్పద్రుమం. ఏది తినబడుతుందో అది. తినబడేది 
ధాన్యమే కనుక, ఆద్యమంటే ధాన్యము. అంటే, పంట చేతికి వచ్చి, ధాన్యమిబ్బడి ముబ్బడిగా ఉన్న 
ప్రధాన కులాల వారు గౌరవభావంతో బ్రాహ్మణులను ఇంటికి భోజనానికాహ్వాహిస్తే, అక్కడ తృప్తి 
పడేవరకూ తిని, సరిగా అరగని కాలం కావడం చేత శరీరంలో ఉష్ణప్రకోపాన్ని పొందేవారన్నమాట ఆ 


నాటి ద్విజులు. 
ఉపనిమంత్రణమంటే ఆహ్వానం. సుహితుడంటే తృప్పుడు. ఊప్మమంటే వేడిమి. 


శిశిరము 
సదుక్తి 1350 
శార్దూలవిక్రీడితం 


వాకక్షామతిలా: నముత్సుకయితుం శ్రా: కవోతాన్ఫువః 
శ్యామత్లం భలవీడామానకునుమానావద్దతే నర్ధపాన్‌! 
వాయుడ్ల్యన్తశణన్గుషారకణవానభ్లేతి కంవవ్రదః 
పొంధిః శువుబవివాదబద్ధకల పః వుణ్యాగ్సిరా నేవ్యతే॥ 


పొవ్రురాళ్లను భూమినుండి తమవైవు లాగుకునే 
శక్తేయంతాలెన వండ, ఎండిన నువ్వుగంజులు, 

తన వూతను వీడిన్తున్ల ఆవాల వంటకు అబ్బీన శ్యామత్తమూ; 
రెల్లును బెరబి, తుషార కణాలను నింవుకొని 

వణికిన్తూ ఎదురుగా వన్లున్ల వాయువ్రూ; 
శుష్కవివాదకలహోలలో మునిగితేలుతున్న 

పాంథులతో నేవింవబడుతున్న వుణ్యాగ్ని - 


ఇది ఆ నాటి శిశిరరున్వురూవం. 


పరిమి శ్రీరామనాథ్‌ 59 


మహాకవి యోగేశ్వరుడు 


సర్షపాలంటే ఆవాలు. ఆ పంట స్థితిగతులను ఇంతందంగా వర్ణించాడంటే, ఈ కవి ఆ క్షేత్రంలో 
చలికి వణుకుతూనే నడిచి ఉంటాడు. అంతచలిలోనూ పావురాళ్లను ఆకర్షిస్తున్న ఎండిన 
నువ్వుగింజలను చూసాడు. తనకు ఎదురవుతున్న వణికించే వాయువు కారిన్యానికి లోనైయాడు. 
నిరుపయోగాలైన వాదాలకు దిగి గొడవలు పడుతున్న పాంథుల మనస్సులకు చలిని పోగొ ట్టడమనే 
మిషనడ్డం పెట్టుకుని ఒక పుణ్యాగ్ని ఉష్టసేతువులా వారధి నిర్మించడం చూసాడు. బెంగాలులో 
ఆవపంటను అక్టోబరు నవంబరు నెలల్లో వేస్తారట. అది ఫిబ్రవరి-మార్చి సమయానికి పక్వానికి 
వస్తుందట. పచ్చని రంగులో ఎదిగే ఈ పంట ఆవపూలు రాలిపోయే కొద్దీరంగులు మారి 
కపిలవర్ణరంజితమై సొగసులు పోతుందట. 


శిశిరము : 2 
సురకో 318 
స్రగ్ధర 


వారం వారం తుషారానిలతులిత పలాలోష్మణాం పామరాణాం 
దండవ్యాఘట్టనాభిః క్రమపిహితరుచౌ బోధ్యమానే కృశానౌ! 
ఉద్దూమైర్బీజకోషోచ్చటన పటు రవైః సర్షపక్షోదకూటై: 

కోణే కోణీ ఖలానాం పరిసరసకటుః కీర్యతే కోపి గంధః॥ 


పామరులు రగుల్టుకున్ల మోదులలో 

మాటిమాటికీ నమవుజ్రీలైన శీతవాయువులు తాకి 

వేడిమిని కోలోతూ మళ్లీ అంటుకుంటూ, 

క్రమంగా నివురుగవ్పేన తన రుబిని క్రశానువు బోధిన్తుందగా, 

బభప్పుళ్లతో వగులుతున్న ఆవకంకుల నుండి పైకి లేన్తున్ల ధూమంతో కూడుకుని 
అనిర్లభనీయమైన భూటువానన ఒకటి గాదెల కోణకోణాలను ఆక్రమిస్తోంది. 


పరిమి శ్రీరామనాథ్‌ 60 


మహాకవి యోగేశ్వరుడు 


ఈ కవితలోనూ ఆవాల పంట వర్ణనే. ఆవపంట బహుప్రయోజనకారి . ఆవ ఆకులూ, గింజలూ 
ఆరోగ్యదాలైన వస్తువులు కాగా, ఆవపూలు తేనెటీగలను అమితంగా అకర్షించే మరందశక్తి 
ముందుగా వచ్చిన పూత ఆవకంకులుగా పరిణామం చెందుతుంది. హరితవర్ణంలో ఏర్పడిన ఆ 
కంకులు క్రమేణా పింగళవర్ణ్లంలోకి మారుతాయి. అపుడు ఆవగింజలను గ్రహిస్తారు. వాటిని 


గ్రహించేటపుడో లేదా ఏ గాలికో కంకులలోనుండి గింజలు రాలిపోవడమూ, ఎగిరి చుట్టూతాపడి, 


ఆవమొక్కలు మొలవడమూ సర్వసాధారణం. 

ఈ కవి శిశిరర్తువులో ఆ చిటపటమని కంకులు పగులుతున్న శబ్దం వింటూ ఆ ఆవవాసనను 
మనసారా పీల్చుకున్నాడు. సరస్వదేవిని తన గుండెలోకి రమ్మని పిల్చుకున్నాడు. జవమారా 
కవితలతో కొల్చుకున్నాడు. మనకీ కావ్యసంపద చేతికివచ్చింది. అయ్యో, ఈ కవిని నా 
భుజాల పైకెత్తుకుని మోసే అదృష్టం నాకు లేకుండా పోయింది కదా! 


ఈ సంస్మతభాష రంగూ రుచీ వేరు. పలాలోష్మమంటే, మోడుల యొక్క నిప్పు. సర్హప కోదకూటము 


అంటే, పగులుతున్న ఆవకంకుల ప్రోవులు. ఖలశబ్దానికి ధాన్యాగారమని అర్థం. 
* 


6 


యోగేశ్వరుడు: కాంతారదుర్గ 


నురకో1191 
స్రగ్ధర 


న్లో. 


తై నెర్రవోవవారైరవా కువారశిలానంశ్రయామర్దుయిత్వా 

దేవీం కాంతారదురాం రుధిరయువతరు క్షేత్రపాలాయ దత్వా? 
తుంబీవీణావినోదవ్యవపొత నరకామస్మా జీర్టే వురాణీం 
హోలాం మూలూరకోషైర్యువతి నవాచరా బర్జరా శీలయంత/ 


పరిమి శ్రీరామనాథ్‌ 


61 


మహాకవి యోగేశ్వరుడు 


గుహలో శిలాప్రతిష్టాపిత యైన 

దేవి కాంతార దుర్గను 

జీవబలులతో సంతుష్టపరచి, అర్చించి, 

వృక్షమూలంలో కొలువై ఉన్న 

క్షేత్రపాలునికి రుధిరాన్ని అర్పించి; 

తమ యువతులతో కలిసి - ఆ శబర జానపదులంతా 

తుంవీవీణను పలికిస్తూ, 

తాము వేసుకున్న మంటలు ఆరిపోతూ ఉండగా 

ఆరాత్రమూ గానవినోదాలలో తేలియాడుతూ, 

పురాతన మద్యాన్ని 

మారేడు పాత్రలలో నుండి తీసుకొని సేవిస్తున్నారు. 

తొమ్మిదవ శతాబ్దంలో కానలలో చెట్టుతోనూ పుట్టతోనూ మమేకమై జీవించిన జానపదుడి 
జీవనశైలికి నిలువుటద్దం ఈ కవిత. ఈ దేశంలో భగవంతుడు వేదాలలోనో దేవాలయాలలోనో 
మాత్రమే లేడు. భక్తికి బానిసై, గ్రామసీలమలో పంటపొలాల దగ్గరి ఉపతరువేదికలపై ఆటవికులు 
నిలిపిన శిలలో వచ్చి కూర్చున్నాడు. పద్దెనిమిది శక్తిపీఠాలలో ఏ పరాశక్తి దుర్గాదేవి ప్రజాళిని రక్షిస్తూ 
కొలువై ఉందో, ఆవిడే అడవిని రక్షించడం కోసం, ఆ ప్రకృతి తానే అని మనకు చెప్పడం కోసం 
వనదుర్గగా ప్రకాశించింది. ఆవిడను యోగేశ్వరుడు కాంతారదుర్ల అన్నాడు. కాంతారమన్నా 
వనమన్నా అడవి అని అర్థం. 


కాననసీమలకు రక్ష వనదుర్గ. వనదుర్గామంత్రాన్ని ఇప్పటికీ అనేకులు చేస్తుంటారు. 
చిత్రకూటప్రాంతంలో వనదుర్గాశక్తిపీఠం ఉన్నది. కూరజంతుభయరక్షణకోసం, వాంఛితలాభంకోసం 
ఈ తల్లిని ఉపాసిస్తారు. నవదుర్గలలో వనదుర్గ మొదటిది. 


ప్రథమా వనదుథేతి ద్వితీయా శూలినీ మతా 
త్పలీయా జాతవేదా బ భతుర్ధీ శాంతిరివ్యతి 


పరిమి శ్రీరామనాథ్‌ 62 


మహాకవి యోగేశ్వరుడు 


వంబమీ శబరీ బైవ వవ్లీ జ్వాలేతి గీయతే 

నవ్రమీ లవణా బేతి అష్టాభ్యామానురీ మతా 

నవమీ దీవదుర్లేతి నవదుర్గా: ప్రకీర్తితాః. 

అని. ధనుర్పాణాది ఆయుధాలు ధరించి, త్రినేత్రయై, శత్రుసంహారం చేస్తున్నట్లుందే ఈ శక్తి కొన్ని వేల 
ఏళ్లనుండీ అడవులనూ, ఆటవికులనూ ఒక కుహరంలో కొలువై, కంటికి రెప్పలా కాపాడుతూ 
వస్తున్న భక్తవత్సల. 

క్షేత్రపాలుడు బుగ్వేదకాలంనాటి దేవత. “కేతన వతినా వయగ్‌ం పొతేనేవ జయామని, గామళ్లం 
పోవ యిత్సాననో వృళాలీద్దశే అంటూ బుగ్వేదర్షి పంటపొలాల అధిదేవతను కీర్తిస్తూ ఆ దేవత 
అనుగ్రహాన్ని కోరుకొన్నాడు. (క్రేత్రపతి సూక్తం: బుగ్వేదం, 4 వ మండలం, 57 వ సూక్తం) ఈ 
విన్నపాలను ఆలకించి, తన చోటులో ఉండలేక ఆ క్షేత్రపతి దివ్యజీవలోకాలనుండి 
భారతీయక్షేత్రాలలోకి ఆవేశించాడు. ఎంతటి దయామయుడు కాకపోతే, ఆ దేవుడు ఇప్పటికీ నేలను 
నమ్ముకున్న ప్రతీవాడికీ పాడి పంటలను కలిగిస్తూనే ఉంటాడు! ఈ సద్యఃప్రసాద గుణమే క్లేత్రపతిని 
జానపదుల ముంగిళ్లవరకూ లాగుకొని వచ్చింది. జానపదుల మనస్సులలో ఈ దేవునిపై ఉన్న 
అనురక్తిని మార్కండేయుడు ఇలా చెబుతున్నాడు - 


న బన గ్రామపాలోఐ భూత్‌ వవపాలు న ఎవ చ 
క్లేత్రపాల: న ఏవానీత్‌ ద్రుజాతీనాం బో ర్జోతా 
(మార్కండేయ పురాణము 19.24) 


(అతడే గ్రామాలను రక్షించే గ్రామపాలుడు, పశువులను రక్షించే పశుపాలుడూ కూడా అతడే. 
బ్రాహ్మణులను రక్షించే క్షేత్రపాలుడూ అతడే.) 

అగ్నిపురాణం క్షేత్రపాలుడి ఉపాసనాపద్ధతులను వివరించింది. గ్రామాన్ని రక్షించడం కోసం 
దేవాలయంలో ఆగ్నేయమూలగా శూలపాణియై త్రినేత్రుడైన క్లేత్రపాల మూర్తిని ప్రతిష్టించాలట. 
భైరవభేదమైన ద్వారపాలకుడికి కూడా క్షేత్రపాలుదని పేరు. ఈ మూర్తిలో సాత్త్విక, రాజస, తామసిక 
ఆవేశాలు ఉన్నాయట. ఈ మూర్తి రెండు చేతులతోనూ, నాలుగు చేతులతోనూ, ఎనిమిది 


పరిమి శ్రీరామనాథ్‌ 63 


మహాకవి యోగేశ్వరుడు 


చేతులతోనూ ఉండడం ఉంది. తాంత్రికప్రపంచంలో ఈ దేవత ప్రాముఖ్యతను సంతరించుకున్నా, 
వైదికబాంధవ్యం తెగకపోవడం ఈ దేవత ప్రత్యేకత. 


తాంత్రికసంప్రదాయంలో ఈ దేవత విస్తృతి చెందిన వైనాన్ని శబ్దకల్పద్రుమం చెప్పింది. ఉపాసనలో 
క్షేత్రపాలుడు మాతృకాబీజభేదంతోనూ, నామభేదంతోనూ 49 రకాలుగా ప్రకాశిస్తున్నాడు. వారి 
పేర్లివి - అజుడు, ఆపకుంభుడు, ఇంద్రస్తుతి, ఈడాచారుడు, ఉక్తసంజ్ఞుడు, ఊష్మాదుడు, 
బుషిసూదనుడు, బుముక్తుడు, లుప్తకేశుడు, లృపకుడు, ఏకదంష్టుడు, ఐరావతుడు, 
ఓషబంధుడు, ఓషధీశుడు, అంజనుడు, అస్తవారుడు, కవలుడు, ఖరుఖానలుడు, గాముఖ్యుడు, 
ఘంటాదోజ్మానుడు, చండవారణుడు, ఘటాటోపుడు, జటాలుడు, రుజీవుడు, ఇదశ్చరుడు ఇత్యాది. 


క్షేత్రపాలుడు క్షేత్రరక్షకుడు. ఈ పేర్లతోనే క్షేత్రపాలుడి తత్త్వం గోచరమౌతోంది. “ఇంద్రస్తుతి” అన్న 
పేరు ఈ దేవతకూ ఇంద్రుడికీ ఉన్న సంబంధాన్ని ప్రకటిస్తుండగా, ఓషబంధుడు, ఓషధీశుడు ఇత్యాది 
పేర్లు భూమికీ ప్రకృతికీ ఈ దేవత ఎంత దగ్గరో తేటతెల్లం చేస్తున్నాయి. క్షేత్రపాలుడు 
జీవబలిప్రియుడు. ఆ బిలిని కూడా ఊరగాయ, పెద్ద పిండాలతో కలిపి నైవేద్యమివ్వాలట (బలిమది 
సోవదంశబ్బవాల్సిందేన దద్యాత్‌). బలితో సంతుష్టి చెందిన క్షేత్రపాలుడు కాంతినీ, మేధనూ, 
బలాన్నీ,ఆరోగ్యాన్నీ, తేజస్సునూ పుష్టినీ యశస్సునూ, సంపదలనూ ఇస్తాడని తంత్రసారంలో 
వ్రాయబడి ఉంది. 


పంచతంత్రంలో మూడవభాగంలో కాకోల్లూకీయమనే కథలో హరిదత్తుడనే బ్రాహ్మణరైతు 
తనపొలంలో కనబడిన ఒక సర్పాన్ని క్షేత్రపాలుడని భావిస్తాడు. జైన సంప్రదాయంలో కూడా 
కేత్రపాలోపాసన ఉన్నది. ఆ దేవత ఈ మహాకవి మూలాన ఈ విధంగా మన కళ్లముందుకు 
వచ్చింది. 


దేవతోపాసన రోజున రాత్రి ఆ బర్భరుల వేడుకను వర్ణించిన ఈ శ్లోకం, యోగేశ్వరుడు మన చెవిలో 
చెప్పిన ఆనాటి ప్రజాజీవనవిధానరహస్యం. నరక శబ్దానికి ఇక్షుశీధువనీ, మద్యపాతపాత్ర అనీ 


పరిమి శ్రీరామనాథ్‌ 64 


మహాకవి యోగేశ్వరుడు 


అర్ధాలు. వారియొక్క మద్యపానంలో మాలూరకోషాల ప్రసక్తి ఉంది. మాలూరమంటే మారేడు. 
మారేడు పళ్లతో మద్యాన్ని తయారు చేసే విధానం ఉంది. (చూ. 810 - processing of bael fruits 
into wine with antioxidants by §.K Panda, U.C. Sahu, 5.1. Behera and R.C. Ray). 
దానిని వారు తమ మద్యసేవనంలో వినియోగించుకున్నారంటే ఈ మర్మం వారికానాడే తెలుసు. 
ప్రకృతిలో ఆపాదచూడమూ మునిగి జీవించే అడివి పుత్రులకు బ్రతుకుపాఠాలు నేర్చగలిగిన 
దమ్మెవరికుంది గనుక?! 


పరిమి శ్రీరామనాథ్‌ 65 


మహాకవి యోగేశ్వరుడు 


అవళశిష్టానువాదాలు 


పరిమి శ్రీరామనాథ్‌ 


66 


మహాకవి యోగేశ్వరుడు 


ప్రత్యూషము 
నదుక్తి 1182 
వ్రగ్గర 


అదిగో చూడు! 

కాలగతికి లోబడి 

తన వ్రియుడు కళావతీ అయిన చంద్రుడు 
క్రమంగా అన్తమిన్తూందగా 

వ్లోకూజనాల ద్వారా విలవిన్తున్నదై, 
వీడిపోతున్న బీకళ్లనే జదకొవులు కలిగి, 
జారిపోతున్న యుత్వాలకు పోటీ ఇవ్వగలిగే విధంగా 
తారకలనే అశ్రుబిందువులను రాలుతూ 
రాత్రినాయిక 

అవ్చుడే వికనిన్లున్ల వ్రత్వూవనంధ్రు అనే అగ్నిలో 
దేహత్యాగం బేన్తున్నది. 


కో 


పత్యౌ పాత్రే కలానాం వ్రజతి గతివశాదస్తమిందౌ క్రమేణ 
క్రందంతీ పత్రిరావైర్విగలిత తిమిరస్తోమ ధమ్మిల్లభారా! 
ప్రభ్రంశి స్థూలముక్తాఫల నికర పరిన్సర్ది తారాశ్రుబిందుః 
ప్రోన్మీలత్పూర్వసంధ్యాహుతభుజి రజనీ పశ్య దేహం జుహోతి॥ 


పరిమి శ్రీరామనాథ్‌ 


6/ 


మహాకవి యోగేశ్వరుడు 


చంద్రుడు 
నదుక్తి 938 
శిఖరిణీ 


ఎర్రని కాంతులను ధరింభి, 

డఉదయశైలాగ్రం వైన తడబడుతున్న 

ఆ జాబిట్రి 

ఒకవేళమద్దం సేవించి మత్తిల్లిన కర్గకుడైతే, 
అవ్చుడు 

తమాలవ్చుక్షకాంతులను నితం 
వారింబేదిగా ఉన్న 

ఈ తమన్సు అనే అతని వన్తం కూడా 
వదులైవోయి, జారిపోవడం ఖాయం. 


న్లో. 
అసౌ బిభ్రత్తావ్రత్విషముదయశెలస్య శిరసి 


స్సలన్‌ ప్రాలేయాంశుర్యది భవతి మత్తో హలధరః। 
తదానీమేతత్తు ప్రతినవతమాలద్యుతిహరం 
తమో౭_ పి వ్యాలోలం విగలతి తదీయం నివసనమ్‌॥ 


పరిమి శ్రీరామనాథ్‌ 


68 


మహాకవి యోగేశ్వరుడు 


అనతి 
నురకో 814 
శిఖరిణి 


ఉలుకూ వలుకూ లేదు 

నత్తగీతాలో, ఆలింగనం వంటివో కూడా లేవు 
కేవలకరస్టుర్ధతో యొదలై 

వివ్బీ వేనీన వస్తంతో 

వదళవైన శయనించదంతో యుగినీ 
మాటిమాటికీ వణుకుతూ 

ఆ మూలనైవూ ఈ మూలనైవూ చూన్తూ 
పదో అవాల్వా, ఇంద్రుదూ కూడుకున్నట్టుగా 
క్రణీకంగా వారి కలయిక జరిగింది. 


న్లో. 

వ్యపేతవ్యాహారం గతవివిధశిల్ప వ్యతికరం 
కరస్పర్శారంభప్రగలిత దుకూలాంతశయనమ్‌! 
ముహుర్చద్దోత్కంపం దిశి దిశి ముహుః ప్రేషితదృశోః 
అహల్యాసుత్రామ్టో:ః క్షణికమివ తత్సంగతమభూత్‌॥ 


(గత-వివిధశిల్ప -వ్యతికరం: శిల్పాలు రెండురకాలు: నృత్తసంగీతవాద్యాది 64 
బాహ్యక్రియలు,ఆలింగనాది 64 అంతరక్రియలు) 


పరిమి శ్రీరామనాథ్‌ 


69 


మహాకవి యోగేశ్వరుడు 


ప్రత్యూషం 
నురకో 979 
మాలిని 


రాత్రివియోగంతో బాధవదే 

జక్కవవక్టులకు ఆవుదైనవాదూ, 

వద్దాల యుకుళనయుద్రను 

ఖగ్ళం బేనేవాడూ, 

ఉదయగిరి వనాలలో 

జాలమందారవువ్లుం లా 

కోవగించుకున్న కోతి బెక్సిలివంటి ఎరువుదనంతో 
బీకళ్లును బీల్టుతూ 

ఈ నూర్భుడు డదయిన్లున్నాడు. 


నో 

అయముదయతి ముద్రాభంజనః పద్మినీనాం 
ఉదయగిరివనాలీబాలమందారపుప్పమ్‌। 
విరహవిధురకోకద్వంద్వబంధుర్విభిందన్‌ 
కుపిత కపి కపోలక్రోడ తావ్రస్తమాంసి॥ 


పరిమి శ్రీరామనాథ్‌ 


70 


మహాకవి యోగేశ్వరుడు 


నిర్వేదం 


నురకో 1453 

ఆర్య 

తన ఇంటిలో పెంచుకునే నెమళ్లవేర్లతో 
అడదినెమళ్లను విలున్తూ 

ఎంతనేవటికీ అది ద్రరకు రాకపోయేనరికి 
తన బాలతనయుడు ఏడవడం బూనిన 

నీ శత్రుకాంత 

రన్లీరుయున్నీరైంది. 

న్లో, 


టో 


నిజగృహమయూరనామభిరాహూతానాగతేషు వనశిఖిషు! 
బాలతనయీన రుదతా త్వదరివధూ రోదితా దీర్షమ్‌॥ 


(ద్వా. ఈ కవితను యోగేశ్వరుడు తన మహారాజును శ్లాఘిస్తూ చెప్పి ఉండాలి. ఒక రాజును 
పొగిదేటపుడు ఆతని శత్రువు ఈ రాజు చేతిలో ఓడిపోతే, ఆతని భార్యపడే కష్టాలను వర్ణిస్తూ 
పొగడడం కవిసంప్రదాయం. ఇక్కడ యోగేశ్వరుడు చేసినదదే. శత్రురాజు కుమారుడు తన 
ఉద్యానవనంలో నెమళ్లను పెంచుకుంటున్నాడు. వాటికి పేర్లు కూడా పెట్టాడు. అయితే, అసలు 
రాజు దండెత్తి రావడంతో అననుకూలపరిస్థితిలో ఆ శత్రురాజుభార్య తన పిల్లవానితో కలిసి అడవుల 
పాలైంది. ఆ అడవిలో నెమళ్లున్నాయి. వాటిని తన స్వంతనెమళ్లుగా భావించి, వాటి పేర్లతో వీటిని 
పిలవడం మొదలుపెట్టాడు పిల్లవాడు. అవి ఎంతకూ తన వద్దకు రాకపోయేసరికి దుఃఖం 
తన్నుకురాగా, రోదించాడు. వాని బాధను చూసిన తల్లి మరింతగా విలపించింది. ) 


పరిమి శ్రీరామనాథ్‌ 71 


మహాకవి యోగేశ్వరుడు 


గీతం 


నదుక్తి 288 
స్రగ్ధర 


ఒక విక్తుకు చుట్టుకొని ఉన్న దుద్రుకర్రతో 

శిరస్సుమైన అన్సన భుజము కలవాడూ 

సొంవులీనుతున్న యుదిబిన నిగదందతో 

గోయుద్రగోతాలను గానం బేన్తూ, 

పొగరుతో పేట్రేగిన రెండు ఆబోతుల కుయ్ములాటల రనానందంతో 
దీర్షమైన అనుబంధం కలిగినవాడూ 

గోవుల ర్లణమంత్రీ , 

యురరివువూ అయిన 

క్రీడాగోపాలమూర్తి ర్టోంచును గాక! 


నో, 

దేవస్త్వామేకజంఘావలయితలగుడో మూర్ష్ని విన్యస్తబాహుః 
గాయన్‌ గోయుద్దగీతీరుపచితశిరః శేఖరః ప్రగ్రహేణ! 

దర్ప స్ఫూర్దన్మహోక్షద్వయసమరరసాబద్ధదీర్దానుబంధః 
క్రీడాగోపాలమూర్తిర్మురరిపురవతాదాత్తగోరక్షలీలః 


(బహుశా యోగేశ్వరుడు వ్రాసిన ఒకేఒక వైష్ణవకవిత ఇది. ఎద్దుల కుమ్ములాటతో కృష్ణవిభునికున్న 
దీర్దానుబంధాన్ని దర్శించి, గోవుల నదకలపై, నడతలపై మనసును పారేసుకున్న ఆయన్ను 
విరళమైన రీతిగా సాక్షాత్సరింపజేయడంలో కృతకృత్యుడయ్యాడు. స్వామి వేణుగానాన్ని 
విన్నటువంటీ, వర్ణించినటువంటీ కవులూ తపస్వులూ ఉన్నారేమో. స్వామి గోయుద్దగీతాలను గానం 
చేస్తుంటే ఆలకించిన అదృష్టం ఈ కవితల్లజుడికే పట్టింది. ) 


పరిమి శ్రీరామనాథ్‌ 72 


మహాకవి యోగేశ్వరుడు 


మిశ్రకచంద్రుడు 
నదుక్తి 420 
శిఖరిణీ 


నరోవరంలోని తామరతూడుల కాంతిని ధరంబి, 
చూట్టూ బీకటిని మొత్తంగా గటగటలాడింబి, 
అద్ధూ అదువూ లేనివై 

విజ్బుంభిన్తున్న ఈ ఇందుమయూఖాల వర్ల 

రాత్రి 

తనను తాను వగలనే అనుకుంటోంది. 
గుఢ్రగూలల గుంవు బక్‌ితబక్‌తమె చూస్తోంది. 
నిద్రాణమై ఉందవలనీన వద్ధువనాలు 

ఎర్లూనో వికన్తిన్తున్నట్టుగానే ఉన్నాయి. 


న్లో. 

అథోద్దామైరిందో: సరసబిసదండద్యుతిధరై: 
మయాూఖెర్విక్రాంతం సపది పరితః పీత తిమిరైః 
దినమ్మన్యా రాత్రిశ్చకితశ్చకితం కౌశికకులం 
ప్రఫుల్లం నిద్రాఖైః కథమపి యథాంభోరుహవనైః॥ 


పరిమి శ్రీరామనాథ్‌ 


73 


మహాకవి యోగేశ్వరుడు 


అభిసారారంభం 
నదుక్తి 778 
శార్జూలవిక్రీడితం 


నకియా! 

నుగంధాలు వులుయుకున్న నా ముఖాన్ని దాబేనాను 
శూవురాల నోరు నొక్కేసాను 

మొలనూలు భుల్గులను వస్త్రంతో ఆవీనాను 
వంజరంలోని గోరువంకలు కునుకు తీన్లున్లాయి 
వరిజనులు నిద్రలో తూగుతున్నారు 

రాజవథం నిర్ధనమైంది. 

చీకట్లు దభ్రమైెయాయి 

వద వద! బయలుదేరు? 


ఉత్టిప్తం సఖి వర్తిపూరితముఖం మూకీకృతం నూపురం 
కాంచీదామ నివృత్తఘర్షర రవం క్లిప్తం దుకూలాంతరే! 
సుప్తాః పంజరసారికాః పరిజనోప్యాఘూర్దితో నిద్రయా 


శూన్యో రాజపథస్తమాంసి నివిడాన్యేహ్యేహి నిర్గమ్యతామ్‌॥ 


303 


పరిమి శ్రీరామనాథ్‌ 


74 


మహాకవి యోగేశ్వరుడు 


ద్యూతము 
నదుక్తి 1067 
శార్జూలవిక్రీడితం 


జూధంలో 

ఆమె యుందుగా వందెం వేనిన కౌగిలిని గెలిచి, 
తరువాత ఆమె వణంగా వెట్టిన ధనం మొత్తాన్నీ గెలిచి, 
మరి ఒడ్డదానికి నీ దగల ఎం మిగిలింది?" 

అని వ్రీయుడు అడుగుతూండగా, 

లోలోవల దాగున్న బెలరేగిన శ్చంగారభావ బిప్మాతయై 
ఆమె పాబికలు వేయడానికి 

తన బెముటలో మునిగిపోయిన బేతిని బాబింది. 


న్లో. 

ఆశ్లేషః ప్రథమం క్రమేణ విజితే కృత్యే ధనస్యార్పణం 
కేలిద్యూతవిధా పణం ప్రియతమే కాంతాం పునః పృచ్చతి! 
అంతర్గాఢవిగూఢ మన్మథరసన్ఫారీ భవద్దందయా 

స్వైరం శారి విసారణాయ నిహితః స్వేదాంబుగర్భః కరః॥ 


పరిమి శ్రీరామనాథ్‌ 75 


మహాకవి యోగేశ్వరుడు 


గ్రామ్యనాయకుడు 
నదుక్తి 981 
శార్జూలవిక్రీడితం 

1 


యహో వినీనారి 

వరనరాలలోని కడిమితీగలను చుట్టుకొని 
న్వైరవిహోరం బేన్తూ 

అంకురింబిన వెల్లుల్లి లాంటి నలువువర్ధం కలిగి 
ఆ నాయకుడు తిరుగాడుతుంటే, 

రోకళు విశ్రమించాయి 

నీటి కుండలు శాంతించాయి 

నివ్చులు ఆరిపోయాయి 


ఆ వటెవడుభుల ఊరు తన మొఖాన్ని వక్కకు తివ్లుకుంది. 


న్లో. 

స్వైరం కీకటదారకః పరిసరే గుంద్రాలతోపాహిత- 
త్వంగచ్చర్భరకో విరూఢలశునశ్యామః పరిక్రామతి। 
విశ్రాంతం ముషలైః స్థితం తిత ఉభిర్విశ్రబ్రమంభోఘటై 
ర్నిర్వాణం జ్వలనైర్ముఖైర్వివలితం గ్రామేయికాణాం పురః 


పరిమి శ్రీరామనాథ్‌ 


76 


మహాకవి యోగేశ్వరుడు 


గ్రామ్యనాయకుడు-2 
సదుక్తి 892 
ఆర్య 


బురెగెడతాడు 

బెటైక్కుతాడు 

నూతిని దూకుతాడు 

బండి పైరెక్కుతాడు 

తననా అంటూ వాడుతాడు - వరుడభార్డును చూనీన కాయుకుడు. 


ఖీ, 


ధావతి తరుమారోహతి కూపం లంఘయతి శకటములత్రిపతి! 
తినవతి తినవతి గాయతి దృష్ట్వా పరయోషితం షంగః॥ 


పరిమి శ్రీరామనాథ్‌ 


77 


మహాకవి యోగేశ్వరుడు 


ద్రావిడకాంత 
నురకో 183 
మాలిని 


డ్రావిదకాంతలు 

ఒర క్రణమాగి, 

లోలకులలో యుడిబిన కునుమవ్చంతాలను 

అదేవనిగా విదువుకుంటుంటే 

బెక్సీలివై వూనుకున్న వనువుతో బేరి వరిమళించినటువంటీ, 
తమ వ్రీియుడి నఖక్షతాలలో బేరి నలువు కఠలిగన్తున్నటువంటీ 
న్వేదభిందువులు ఆతవం వల్ల కలుగుతున్నాయి. 


నో, 

ఉపనయతి కపోలే లోలకర్ణప్రవాళ 
క్షణముకుళ నివేశాందోలనవ్యాపృతానామ్‌ 
పరిమలిత హరిద్రాన్‌ సంప్రతి ద్రావిడీనాం 
నవనఖ పదతిక్తానాతపః స్వేదబిందూన్‌. 


పరిమి శ్రీరామనాథ్‌ 


78 


మహాకవి యోగేశ్వరుడు 


మహాకవిమార్గము 
నురకో 1733 
శార్జూలవిక్రీడితం 


భవభూతి దీనినే ఉద్దరించాడు 

ప్రతీదినమూ బాణుడు ఇక్కడే తిరుగాడాడు 

కమలాయుధుడు దీనినే అభ్యసించాడు 

కేశటుడు చిరకాలం ఇక్కడే ఉన్నాడు 

వాక్సతిరాజు పాదధూళి చేత ఇదే చిరకాలం పవిత్రీకృతమైంది. 
ఈ పంథా ఉందే, ఇది, 

ఏదో దైవవశంగా ఎవడికో గుణవంతుడికి మాత్రమే 
గోచరమవుతోంది. 


శ్లో 

డన్నీతో భవభూతినా వ్రతిదినం బాణీ గతే యః వురా 

యళ్రీర్థః కమలాయుధేన నుభిరం యేనాగమత్మేళు: 

యః శ్రీవాక్షతిరాజు పొద రజనాం నంవడత్తవూతఖిరం 
దివ్యా శామ్యగుణన్య కన్వబిదనొా మార్లు నయున్ఫీలతి 


ననన 


పరిమి శ్రీరామనాథ్‌ 79 


మహాకవి యోగేశ్వరుడు 


ఇతిశివమ్‌ 


పరిమి శ్రీరామనాథ్‌ 


80 


